నో 


(బృహదారణ్యకోపనిషత్తుకు గేయరూపం) 





శ్ర 


J 


ప్రమీలా (ప్రచురణలు 


సికింద్రాబాదు 
| 997 


BRUHADGEETHA 
(A poetic form of BRUHADARANYAKOPANISHAT) by 
Dr. M. Chennappa,MA,MPhil, PhD 


Dept of Telugu, Osmania University, Hyd 


© రచయిత 
(ప్రమరణ సంఖ్య 6 
ప్రథమ ముద్రణ నవంబర్‌, 1997 


ప్రతులు వెయ్యి WEN os] 


వెలరూ 90/- 
ముఖ చిత్ర రచన శీలా వీర్రాజు 


ప్రతులకు fH, 


(ప్రమీలా ప్రచురణలు, a క ఫూ 
12-11-1095/A, లో 
వారాసిగుడా, 

సికింద్రాబాదు - 500061 © 7640508 


నవోదయ బుక్‌ హౌజ్‌, 
3-3-865, ఆర్య సమాజ్‌ ఎదురు వీధి, 
కాచిగుడా, హైదరాబాదు - 500027 


వైదిక సాహత్య భండార్‌, 
ఆర్యసమాజం, సుల్తాన్‌ బజార్‌, 
హైదరాబాదు - 500195 © 4751656 


ఆర్‌ క్రిష్ణమూర్తి బుక్‌ సెల్లిర్స్‌, 
ఆర్యసమాజ్‌ మందిరం, 
సితాఫల్‌మండి, సికింద్రాబాదు - 500061, © 7615661 


వయద్రణ * 

Mounika Print House, 

1-4-27/71/187,PS Colony, Hyderabad-080 
(© 7530142 





గోప దేవా! 


ఆత్మ రూపమైన వత్సము 
యోగరూపమ్మైన రజ్ఞావు 
చేత ప్రాణమ్మనెడి కొయ్యకు 
కట్టగలిగిన గోపదేవా! 


(బ్రహ్మచర్యము విడచి పెట్టక 
ధర్మ గ్రంధము లెల్ల చదివియు 
నిక్కమగు వేదాంతవిద్యను 
తెనుగు జేసిన గోపదేవా |! 


బుషి దయానందులకు శిష్యుడు 
ముక్తీరాముడు, అతని శిష్యులు 
మీరు, చెన్నప మీకు శిష్యుడు 
ఎంత భాగ్యము గోప దేవా! 


దినమునకు నాల్లేసి గంటలు 
నాకు ఒక ఏడాది కాలము 
(ప్రేమతో వెళేషికాదులు 
బోధ చేసిన గోపదేవా! 


మీరు వ్రాసిన ఉపనిషద్వ్యా 
ఖ్యానములు పరియించి, బృహదా 
రణ్యకమ్మును గయముగరచి 
యించినాడను గోపదేవా ! 


తియ్యనగు గురుశిష్య బంధము 
గుర్తుగా ఈ బృహద్షితను 
కూర్చి అంకిత మిచ్చు చుంటిని 
స్వేకరింపుము గోపదేవా ! 


నివేదనం 


భారతీయ తత్త్వవేత్తలను ప్రధానంగా ఆకర్షించిన ఉపనిషత్తులలో బృహదారణ్యకం 
ముఖ్యమైంది దాన్ని స్వస్వరూపంతో గేయరూపంలో తీసుకొని రావడానికి చేసిన 
ప్రయత్నమే ఈ “బృహద్గీత', నా ఎరుకలో తెలుగులో ఇంత వరకు బృహదారణ్యకాన్ని 
ఒకేఛందస్సులో గేయరూపంలో ఏకధారగా రచించిన వారు లేరు ఈ (గ్రంధ రచనకు 
నాకు స్ఫూర్తి నిచ్చిన వారు దార్శనికులు, కళా ప్రపూర్ణ పండిత గోపదేవ్‌ గారు (శ్రీ నోముల 
స్వామిదాసుగారి ఇంటిలో వారుండగా నేను వారికి శిష్యుడినై షడ్డర్గునాలలో పూర్వ 
మీమాంస తప్ప మిగిలిన వాటిని ఒక ఏడాది కాలంలో అభ్యసించాను వారి దివ్య స్మృతికి 
ఈ “బృహద్గీత ను అంకితం చేస్తున్నాను సచ్చిదానందమూర్తి ఐన పరమేశ్వరుని పట్లగల 
విశ్వాసం ఆర్షవాజ్మయంతో గల పరిచయం'* బృహద్గితి రచనకు దోహదం చేశాయి. 
బృహదారణ్యకోపనిషత్తును చదివినప్పుడు మౌలికంగా నేనెవరినో నాకర్టమైంది సృష్టికీ, 
పరవూత్మకూ సంబంధించిన యుధార్భజ్ఞానాన్ని ఆవిష్క రింపజేయడంలో 
బృహదారణ్యకాన్ని మించిన గ్రంథం మరోటిలేదు ఇందులో బహిరంగ చర్చ ద్వారా, 
బహిరంగ విచారణ ద్వారా, నిశితంగా నిష్పాక్షికంగా సత్యాన్ని నిగ్గుదేల్చి ప్రయత్నం 
జరిగింది సంస్కృతంలో గద్యరూపంలో ఉండి యాజ్ఞవల్క్యునిచే ఉపదేశింపబడిన ఈ 
ఉపనిషత్తును తెలుగులో గేయరూపంలో అవతరింపజేయడానికి నేనొక సంవత్సరం 
శ్రమించవలసివచ్చింది ఒక తెలుగు వాడిగా తెలుగు వారికి ఈ ఆధ్యాత్మిక గ్రంధాన్ని 
అందిస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది 


“బృహద్గీతి [గ్రంధ ప్రచురణకు తమ సహకారాన్ని అందించిన సంస్థలకు, మిత్రులకు 
నేనెంతో బుణ పడి ఉన్నాను. [గ్రంధాన్ని వ్రాయడం కన్న ప్రచురించడం కష్టతరమైన 
కాలంలో ఆర్ష ధర్మ వ్రచారానికి అంకితమైన సీతాఫల్‌ మండి ఆర్యసమాజం వారు ఎనిమిది 
వేల రూపాయల విరాళమిచ్చి గ్రంథం వెలుగులోకి రావడానికి అవకాశం కల్పించినారు. 
అందుకు వారికి నా కృతజ్ఞతలు సమర్పించుకొంటున్నాను ఆర్ష ధర్మం మూర్తీభవించిన 
డా॥ మీనపల్లి సంజీవరావు గారు (ప్రేమతో మూడువేల రూపాయల విరాళం ఇవ్వగా, సౌజన్య 
మూర్తులు (శ్రీ సి ఆర్‌.దివిజేందర్‌ రెడ్డి గారు రెండు వేల రూపాయలిచ్చారు వారికి నా 
కృతజ్ఞతలర్పిస్తున్నాను సుల్తాన్‌ బజార్‌ ఆర్య సమాజం వారు కూడా నా కోరికను మన్నించి 
రెండువేల రూపాయల విరాళం ఇచ్చారు వారికి నా కృతజ్ఞతలు ఇంకా ఈ [గ్రంధ 
ప్రచురణ యజ్ఞంలో వ్యక్తిగతంగా విరాళాలు అందించి తమ దాతృత్వాన్ని వ్రదర్శించుకొన్న 
వ్రముఖ వ్యాపారవేత్తలు, పెద్దలు (శ్రీ నోముల స్వామి దాసుగారికి, శ్రీ) గుత్తికొండ పాండు 
గారికి, శ్రీ మాడి శెట్టి మల్లేశం (కొత్త గూడెం) గారికి, శ్రీ) కోటికె లక్మయ్య 


(శ్రీ విద్యా బుక్‌ డిపో- సుల్తాన్‌ బజార్‌) గారికి, (శ్రీ మలి పెద్ది భావనా బుషి గారికి, 
శ్రీ పీ రాజ నరసింహా రావు (విక్రమ్‌ ఆటోమొబైల్స్‌ - సికింద్రాబాద్‌ గారికి, (శ్రీ జి 
బాలస్వామి (కిరణ్‌ చిట్‌ ఫండ్స్‌ - హైదరాబాద్‌) గారికి, శ్రీ) పెండెం లక్ష్మినారా యణ 
గారికి, శ్రీ ఆర్‌ శ్రీరాములు గారికి నా కృతజ్ఞలు తెలుపుకొంటున్నాను ఈ సందర్భంగా 
హార్దికంగానే కాక ఆర్థికంగానూ తమ సహకారాన్ని అందించిన ఆత్మీయమిత్రులు శ్రీ) ఉప్పల 
యాదగిరి గారికి, శ్రీ మెక్కొండ గోవర్దన్‌ గారికి, శ్రీ శ్రీ నివాస శౌట్టిగారికి, శీబొల్ల 
విజయకుమార్‌ గారికి శ్రీరావికంటి రాందేవ్‌ గారికి , శ్రీ కె వెంకటేశ్‌ గారికి డా॥ ఏ 
పాండేశ్వర రావు గారికి, (శ్రీ) మంచాల ప్రసాద్‌ (అడ్వొకేట్‌ గారికి, నా సహచరులు 
శ్రీ చంద్రగిరి యెల్లయ్య గారికి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను 

ఈ [గ్రంధానికి తమ అమూల్యమైన పరిచయ వాక్యాలను కూర్చిన (శ్రి ఆరమండ్ల 
వెంకయ్యార్య (తెనాలి గారికి, “బృహద్గీత' తెలుగు వారికి * ఇష్టసిద్ది కారకవుని 
అభినందించిన “* సాహిత్య బ్రహ్మా” డా॥ వి వి ఎల్‌ నరసింహారావు గారికి (గ్రంథాన్ని 
ఆమూలాగ్రం పరిశీలించి చక్కని పీరికను రచించిన మాన్య కవి మిత్రులు, సహాధ్యాపకులు 
డౌ॥ కసిరెడ్డి వెంకటరెడ్డి గారికి గ్రంథం మొదలు పెట్టినప్పడి నుండి చివరి వరకు అనుంగుసో 
దరునివలే తన తోడ్పాటును అందించి, అభినందనలు తెలిసిన, వేద విజ్ఞాన వేదిక కన్వీనర్‌ 
వేదధర్మ ప్రచారకులు (శ్రీ ఏ విశ్వేంద్ర ఆర్య గారికి నాకృతజ్ఞతలు అర్పించు కొంటున్నాను. 
[గ్రంధ ప్రచురణకు సంబంధించి ఎప్పటికప్పుడు తగిన సూచనలను అందించిన పెద్దలు శ్రీ 
రావికంటి కృష్ణమూర్తి గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను 


ఈ (గ్రంధానికి చక్కని ముఖపత్ర రచన చేసిన (శ్రీ) శీలా వీర్రాజు గారికి అందంగా 
ముద్రించి ఇచ్చిన “వరౌనికా ప్రింట్‌ హొజ్‌** అధినేత నాబావమరిది శ్రీ ఆర్‌ సంతోష్‌ 
కుమార్‌ గారికి నా కృతజ్ఞతలు 


(గంధ రచనాకాలంలో నాకత్యంత తోడ్పాటు నందించిన నా (శ్రీమతి ప్రమీలకు, నా 
చిరంజీవులు క్రాంతి, శ్రావణి, (ప్రణవ్‌లకు నా అభినందనలు 


ఇప్పుడు “బృహద్గిత తెలుగు భాషాభిమానుల చేతుల్లో ఉన్నది దీన్ని తప్పక ఆదరిస్తారనే 
న్ముకంనాకున్నది 


-డా॥ వసన చెన్న'ప్ప 


సాహిత్య బ్రహ్మః 
ఉడా॥వి వి ఎల్‌ నరసింహారావు హైదరాబాద్‌ 
డైరెక్టర్‌ నేషనల్‌ ఓపెన్‌స్కూల్స్‌, భారత ప్రభుత్వం 8-11-1997 


ఇష్ట సిద్ధి 


భారతీయ సంస్కృతికి ప్రాణభూతమైనది వేద వాజ్మయం. వేద పారమ్యం వేదాంతం. 
అది జ్ఞానకాండకు సంబంధించిన ఉపనిషత్తు [ప్రసిద్దమైన పది ఉపనిషత్తుల్లో బృహదారణ్యకం 
విశిష్టమైంది దీనిని తెనిగించవలసిన రీతిలో తెనిగించిన ధీశాలి డా॥ మసన చెన్నప్పుగారు, 


గానయోగ్యమైన ఉపనిషన్మంత్రాన్ని పొడి వచనంలో తెనిగించటం భావ్యంకాదు. 
ఈ బెవిత్యం తెలిసిన డా॥ చెన్నప్ప దీన్ని ఛందోబద్దంగానే అనువదించారు. అందునా 
పరమగాన యోగ్యమై, చతుర్దశమాత్రా సంఘటితమైన ముత్యాల సరం ఛందస్సులో 


“బృహదారణ్యకం చెన్నప్ప గళంలో “బృహద్గీతు గా ప్రతిధ్వనించింది విశ్వహయం 
ఆస్కందితాది గతి పంచకంతో నాట్యం చేసింది చెన్నప్పవాణి * ఉద్దాత' గా గుళ్ళాన్ని 
దౌడుతీయించింది బృహదారణ్యక యానంలో అయిదధ్యాయాలుగడచి, ' ప్రాణేంద్రియ 
సంవాది రూపమైన షష్టాధ్యాయంలో ప్రాణ ప్రతిష్ట చేయించింది 

డా॥ చెన్నప్ప తెలుగువారి గుండెల్లో జ్ఞానరూపమైన ఉపనిషత్సంస్కృతికి ప్రాణప్రతిష్ట 
చేశారు 


అ ఇది ఒక మహాయజ్ఞం లో కహితమైన యజ్ఞాశ్ని వైదిక పరిభాషలో “ఇష్ట మంటారు, 
ఇక్కడ అది అక్షరాలా సిద్ధించింది 


శ్ర డా॥ చెన్నప్ప “బృహద్గిత తెలుగువారికి “ఇష్టసిద్ధి కారకం. అస్తు ! 


_ వి.వి. ఎల్‌. నరసింహారావు 


బృహద్గీతం - సుహ్పద్ధర్శనం 


బృహదారణ్యకోపనిషత్తు తెలుగులో బృహద్గీతగా అవతరించింది ఎంత కాలానికి 
ఇంత మంచిపని జరిగింది ఇంత మంచి పని చేసిన కవిమిత్రులు డా॥ మసన చెన్నప్ప గారికి 
అభినందనం 


మహర్షిదయానందుల (1824-1883) సత్యార్ధ ప్రకాశం భారతీయ అర్ష విజ్ఞాన 
ప్రచారానికి వెన్నెముకలా నిలిచింది వారి బోధలు మంత్రాలు' వాటికి యంత్రంగా నిలిచింది 
ఆర్యసమాజం యంత్రాంగం లేక పోతే మంత్రాంగం గ్రంధంలోనే ఉండిపోతుంది ఆ 
యంత్రాంగమే భారత స్వాతంత్రోద్యమంలో తన వంతు బాధ్యత నిర్వర్తించింది స్వతంత్ర 
భారతంలో, ఈ ఏభై సంవత్సరాలలో కూడా ఆ యంత్రాంగంలోని మంత్రులూ, 
మేధావులూ, కార్యకర్తలూ వేదాలనూ, ఉపనిషత్తులనూ, దర్శనాలనూ, శాస్రాలనూ 
దయానందుని సనాతన ధర్మ మార్గంలో (ప్రచారం చేశారు. చేస్తున్నారు. ఆమార్గంలో 
పయనించడానికి డా॥ మసనచెన్నప్ప గారికి కళా ప్రపూర్ణ పండిత గోపదేవ్‌ గారి గురుత్వం 
లభించడం అదృష్టం తెలుగు పంతుళ్ళు పూర్వ సంప్రదాయ ప్రభావం లేకుండా ఆధ్యాత్మిక 
గురువుగా ఒకరిని స్వీక రించడానికి అంతతొందరగా అంగీకరించరు ఏ సమయంలో 
బీజావాపన్రం జరిగిందో కాని తెలుగులో ఆర్ష విజ్ఞానం, ఈ మిత్రునివల్ల సాహిత్య గంధాన్ని 
పులుముకొని జనాన్ని పరివేష్టించే భాగ్యానికి నోచుకొంది 


ఇదొక యజ్ఞం “ఇదం నమమ” (ఇది నా కొరకు కాదు) అని ఇందులోకి దిగారు 
వీరు ఎవరికొరకు ఈ నిష్కామకర్మ? మొదటైతే తెలుగు వారి కొరకు, తరువాత భారతీయుల 
కొరకు, ఆ తర్వాత విశ్వమానవుల కొరకు ఆయాభాషల్లో ఇలాంటి వారెందరో ఆర్యసమాజ 
మాధ్యంగా, విద్యాలయాల మాధ్యంగా, ఆశ్రమాల మాధ్యంగా, ఉత్సవాల మాధ్యంగా 
ఈ పనికి ఇప్పటికే పూనుకొన్నారు కాబట్టీ అవకాశవాద అధికార వాద అర్థ వాద భోగవాద 
ప్రపంచంలో సంస్కారాలు నాటే ప్రయత్నం వేగాన్ని వుంజుకొన్నదనే చెప్పాలి ఇంత అధ్యయన 
నేవథ్యంలో “ఇది ఇంత మంచి పని”? అన్నాను అందుకే 


ఇవి ముత్యాల స్వరాలు: 





ఎన్నో గ్రంధాలు వ్రాసిన పండిత గోపదేవ్‌ గారు ఉపనిషత్తులన్నిటినీ నిరుక్తం 
ఆధారంగా, శాస్రాల ప్రమాణంతో తెనిగించారు సామాన్యునికి అందుబాటులో ఉండాలని 
'రు వచనంలోనే అందించారు. విచిత్రమేమంటే వారు కొన్ని పద్యాల్లో ఉపనిష ద్వాణిని 
పించారు కొందరు ఆర్ష విజ్ఞాన ప్రచారానికి గేయప్ర క్రియను స్వీకరించినప్పటికీ మొత్తం 
.1యాల్లో ఉపనిషత్తులలో కెల్ల పెద్దదయిన బృహదారణ్యకాన్ని ప్రచురించడం ప్రప్రథమంగా 
డా॥ చెన్నప్పగారే చేశారు. బృహదారణ్యకానికి వేలపుటల వ్యాఖ్యానాలతో, సంప్రదాయ 
పౌరాణిక పండితు లెందరో (గ్రంధాలు ప్రచురించారు ఒకే కథగా సంవిధానం చేసి అందించిన 


వారున్నారు చిన్న చిన్న కధలుగా ప్రకటించిన వారూ ఉన్నారు కాని తెలుగులో మిశ్రగతిలో 
అదీ ముత్యాలసరాలలో ఎత్తుకొన్న మొదటి రచయిత డా॥ చెన్నప్ప గారే అని చెప్పాలి 
జాతీయోద్యమానికి గేయం అందించిన యోగదానం మరువరానిది అంతకు పూర్వంభక్తి 
సంప్రదాయంలో గేయం విరాడ్రూపంధరించిందన్న సంగతి అందరికీ తెలిసిందే 


ఈ బృహద్గ్‌త నిండా 1200 గేయాలు ఉన్నాయి ప్రతి గేయం నాలుగు పాదాలతో 3+4 
మిశ్రగతి మాత్రాగణాలతో నడుస్తుంది 4వపాదం తొమ్మిది నుండి 14 మాత్రల వరకుండ 
వచ్చని ఛందశ్శాస్త్ర వేత్తల అభిప్రాయం ఈ [గ్రంధంలో 4వ పాదంలోకూడా 14 మాత్రల 
నియమమే రచయిత పాటించారు యతి ప్రాసల ప్రాకులాట లేకుండా బృహదారణ్యకం 
భావాన్ని అందించడానికే రచయిత ప్రయత్నించారు అయితే మిశ్ర గతి ఛందశ్శా(న్హ్రుంలో 
క్రొత్తదేంకాదు నవవిధ రగడల్లోని హరిణగతి, వృషభగతి రగడలు రెండూ మిశ్రగతి లోనే 
నడుస్తాయి హరిణగతికి రెట్టింపే వృషభగతి ఇది ఆధునిక గేయ కవిత్వంలో 
ముత్యాలసరంగా సింగారించుకొన్న తొలిదశలో ఒక్క నాలుగో పాదందప్ప మిగతావన్నీ 
అంత పకడ్బందీగా కవులు పాటించారు ఆ తర్వాతి వారు భావానికి ప్రాధాన్యమిచ్చి 
సడలింపులు చేసుకొన్నారు 


ఆపద్ధతిలో వేద స్వరాలను ముత్యాలసరాల్లో పలికిస్తున్నారు డా॥ చెన్నప్పుగారు 
వేదంలో స్వరానికెంతో ప్రాధాన్య ముంటుంది సుస్వరంగా తెలుగు ముత్యాల సరాలను 
ముత్యాల స్వరాలుగా పలికించారు వీరు 


““ అధికురాలగు వాణి “బృహతీ” -వాణికిని భర్తగుట చేతను 
ప్రాణదేవతయగు “బృహస్పతొ- ప్రాణమే కద బ్రోచెవాణిని,)” (1-3-49) 


“ ప్రాణమే “ఉద్గిథి మనబడు - వాణి '“గీథా” ప్రాణమే “ఉత్‌ 
ప్రాణశక్తికి నిలిచి సర్వము - పరమ పురుషుని కొలుచుచుండును ?*(1-3-51) 


ఈ పై గీతాలలోని “బృహతీ, బృహస్పతి, ఉద్గీధ, గీథా, ఉత్‌” అనే పదాల్ని 
అదేవిధంగా ప్రయోగించడంలోనే రచయిత స్వరాన్నీ - అర్జాన్నీ పట్టుకొన్నట్లే 
అర్ధమవుతుంది. ఆర్యసామాజికులు స్వరాన్ని వదలి వేసి అర్థాన్నే పట్టు కొన్నారన్న విమర్శ 
ఉన్నది. కాని అది ఉచ్చారణలో తెలిసేదేగాని వ్రాతలో తెలియదు కొన్ని సాంకేతిక పదాలు 
అలాగే ప్రయోగించినపుడు ఆ ఉచ్చారణనూ పాటించినట్లే అవుతుంది (శ్రీ చెన్నప్పగారు 
అలా పాటించారనడానికి పై పదాలున్న మూలాంశాలే ప్రమాణాలు 


“ ఏష ఉఏవ బృహస్పతి ః ,వాగ్‌వై బృహతీ, 
తస్యా ఏషపతి ౪, తస్మాదు బృహస్పతి ః * (1-3-20) 
“ ఏష ఉవా ఉద్గీధ ౩ ప్రాణోవా ఉత్‌, ప్రాణేనహీదం సర్వముత్తబ్దం, 
వాగేవ గీధా చేతి స ఉద్లీథ ౩°” (1-3-23) 
అర్ధయుక్తంగా ఉన్న సాంకేతిక పదాలను వదలకుండా, భావానికి పరవు 
ప్రాధాన్యమిచ్చి, మిశ్ర గతి లయ చెడకుండా, ముత్యాల స్వరాలుగా అందించి, ఆధునిక 
తెలుగు గేయసాహిత్యానికి శా స్త మర్యాదలు నేర్పారు, అందచందాలు సంతరించారు తాత్త్విక 
పరిమళాల పూతలు పూశారు 


గతినిమిత్తం తొక్కిన జానపదపథం : 


వ్యాకరణ శా స్రానికీ ఛందశ్శా స్రానికున్న మర్యాదలన్నింటినీ రచయిత పాటిస్తూనే, 
గతినిమిత్తం జానపదుల రాగాలలో పాటించే పద్ధతులుకొన్ని అనుసరించారు 
“నేను చూసీ వవ్బీనానే - నిమ్మాకిందీ సుందారీని”” ఈ పాదంలోని “సీ, చీ, మ్మా, దీ, దా” 
అనే దీర్జాక్షరాలు రాగం నిమిత్తం దీర్ణమైనవే తప్ప, లక్షణశా(న్ర్రం ఆ దీర్ధాలను లేదా వాటి 
గురుత్వాన్ని అంగీకరించదు అయితే ఇది చియుతల బాణి రచయిత వీటికి దీర్జాలు 
పెట్టకున్నా, ప్రదర్శనలో గాయకుడు దీర్ధాలు తీస్తాడు లేకపోతే పదానికి, హార్మోనియంకు, 
తాళానికి సరిగా దరువు పడని పరిస్థితి ఏర్పడుతుంది జానపదుల ప్రదర్శన గీతాల్లో ఇది 
తప్పదు జానపదుల్లో పుట్టి జ్ఞానపదుల్లొ అడుగుపెట్టిన మా చెన్నప్ప పై ఆదీర్ధాల ప్రభావమూ 
౦ది ఉదాహరణకు 
శిరముషస్సూ (1-1-1), ఇసుకా (1-1-3), ప్రొద్దు పొడుపూ (1-1-4) 
(లు రేలూ (1-1-6), విళశ్వహయమూ (1-1-7),లయమొనర్భీ (1-2-1) 
రులకొసగీ (1-3-43) పశువు, శిశువూ (1-4-60), బ్రహ్మ సృష్ట (2-4-33) 
ఎదలైన పదాల అంతంలోని దీర్జాలన్నీ ఈ విధంగా వచ్చి చేరినవే ఆకలేసీ (ఆకలి + 
స) లాంటి ఆధునిక రూపాలు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి అయితే చేప్పే భావాన్ని 
ఎత్తి (51655) చెప్పాలన్న ఉద్దేశ్యంతోనే, అలా చెబితే గాని ఊపురావడం లేదన్న దృష్టితోనే 
ఈ మర్యాదోల్లంఘనలు చేశారని భావించవలసి వస్తుంది పైగా ఈ దిర్జాలకు “నెనరూ 
గాయం విడనాడీ*” గురజాడ వారే ఎప్పుడో ముడివేప్రీ ఇదంతా ఆధునిక వ్యావహారికభాషా 
న్యాసం అనుకొంటే అసలు పేచేలేదు 


అనువాదం - అద్భుతం 


అనువాదంలో తాము అశించిన పిండితార్జాన్ని తీసుకొని రావడానికి రచయిత బృహద్‌ 
ప్రయత్నమే చేశారు పడ్డతపనకూ చేసిన తపస్సుకూ వచ్చిన ఫలితం అద్భుతం 
మూలం- అనువాదం పరిశీలించండి _ 


“యోవై స ధర్మ ః సత్యం వై తత్‌ తస్మాత్‌ సత్యం వదన్త మహు 9 ధర్మంవదతీతి, 
ఛర్మంవదన్తం సత్యం వదతీతి, ఏతద్ద్యేవై తదుభయం భవతి ** (1-4-14 


“సత్యమే ధర్మము, థర్మమె - సత్యమని భావింప వలయును 
సత్యమును వచియించువానిని - ధర్మపరుడని యెంచవలయును ** (1-4-403 


అర్ధంకాని విషయాన్ని అర్థంచేసుకోలేని కొందరు “అదో బ్రహ్మపదార్ధంరా బాబూ? 
అంటుంటారు అంతటితో ఆ చర్చను ముగిస్తారు అది శాస్రాంశంకానీ, లౌకికాంశంకానీ 
ఇలా అని తలపట్టుకొంటారు లేదా విషయాన్ని త్రుంచేస్తారు, కాకపోతే లేచి ఎక్కడి వాళ్లక్కడ 
వెళ్లిపోతారు ఇంత తేలికగా తీసిపార వేసే వాళ్లు పుట్టుకొని వస్తున్న కారణంగా భారతీయ 
తాత్తికాంశాలు చులకనకు గురవుతున్నాయి తనతో వాదిస్తున్న కహోలునితో పండు ఒలిచి 
చేతిలో పెట్టినట్లు, యాజ్ఞవల్క్యుడు బ్రహ్మాన్ని గురించి ఏమన్నాడో చూడండి | 


““ ఓకహోలా వినుము నీలో - ఉన్న ఆత్మయె ఉన్న దందరి 
లోన, దానిని నిశ్చయమ్ముగ - బ్రహ్మమని తెలియంగ వలయును ** (3-5-2. 


ఇది పరమాత్మ తత్త్వవిచారణలో తేల్చి చెప్పిన మాట హృదయం, ప్రాణం, మనస్సు, 
ఆత్మ, బ్రహ్మం అనే సాంకేతిక పదాలకు నిరుక్తాన్ని ఆధారంగా తీసుకొని అర్థాలు గ్రహిస్తే 
వేదోపనిషత్‌ విజ్ఞానం సులభంగా అర్థమవుతుంది యాస్కుణ్ణి వదలి పెట్టి, ఎవరి 
సంప్రదాయానికి అనుగుణంగా వాళ్లు అర్థం చెప్పుకొనే పరిస్టితి ఏర్పడిన కారణంగానే 
భారతీయతత్తుశా స్తం కొందరికి తల దూర్చడానికి వీలులేని కీకారణ్యమైపోయింది. 
అధునిక కంప్యూటర్‌ విజ్ఞానానికి ప్రత్యంశంలోనూ “కీ” ఉంటుంది ఆర్ష విజ్ఞానానికి షట్‌ 
శాస్త్రాలు - నిరుక్తం “కీ” లాంటివి ఈ బృహద్గీత అధ్యయనం చేసేప్పుడు కూడా అది 
మరచి పోరాదు 

అనువాదంలోనూ దిశా దర్శనం చేయాలనే ఉద్దేశ్యంతో కొన్ని చోట్ల మూలంలో లేని 
అభిప్రాయాలను కూడా రచయిత చేర్చారు. ఈ క్రింది అనువాదం చూడండి 


“పుత్తనగ పూర్ణమ్ముసేయుట - “త్ర యనగ రక్షించుటర్టము 
కాని పుం నరకమ్ము కలదని - కల్లలాడుట సాహసమ్మగు *” (1-5-68) 


మూలం(1-5-17) లోని వచనంలో పై గేయంలోని ఉత్తరార్థంలేదు పౌరాణీకుల 
ప్రవచనాల్లోనూ, ఆయా సాంప్రదాయికుల అర్థాల్ల్‌నూ వినిపించే భావం సరియైంది కాదని 
తెలుపడానికే రచయిత ఈ విమర్శను జత చేశారు ఇలాంటివి ఈ గేయాల్లో ఒకటి రెండు 
చోట్ల తప్ప ఎక్కువగాలేవు 


ఇంతకూ ఏమిటి ఈబ్బహదారణ్యకం ? 

ఉపనిషత్తులన్నింటిలోనూ బ్రహ్మవిజ్ఞానమే ప్రధానంగా ఉన్నదన్న సంగతి అందరికీ 
తెలిసిందే అయితే ఆరు అధ్యాయాలున్న బృహదారణ్యకం 415 గద్యాలలో విస్తరించింది. 
ఇందులో సృష్టి మృత్యువు, ప్రాణం, బ్రహ్మం, మధువిద్య అనే అంశాలు ప్రధానంగా 
ఉన్నాయి 

జనకుని ఆస్థానంలో ఎందరెందరో అడిగిన ప్రశ్నలకు యాజ్ఞవల్క్యుడు చెప్పిన 
సమాధానాలే ఇందులో ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆ సందర్భంలో యాజ్ఞవల్క్యుడు 
సత్యకామాది మహర్షుల అనుభ వాలివి అనికూడా ఒక్కోసారి చెబుతాడు గార్భుడు, 
అబా తశ|త్రుడు, మైత్రేయి, జనకుడు, అశ్వలుడు, ఆర్హభాగుడు, భుజ్యాడు, చాక్రాయణుడు, 
గార్ల, ఉద్దాలకుడు, విదగ్భుడు, కాత్యాయని, శ్వేత కేతువు, జైబలిపుత్రుడు, గౌతముడు... 
ఇలా ఎన్నో పాత్రలు వస్తాయి పరోక్షంగా - ప్రాస్తావికంగా వచ్చే ప్రజాపతి, 
సత్యకామాదులింకా ఉండనే ఉన్నారు 


మధ్యన ఉన్న కథలు పరమరమణీయంగా హృదయంలోకి చొచ్చుకుపోతూ 
బ్రహ్మతత్త్వం వైపుగా శిష్యుణ్ణీ, పారకుణ్ణీ ప్రగమింపజేస్తాయి ఓ కథలో ప్రజాపతి, దేవ 
మానవ రాక్షసాళికి ఉపదేశం చేస్తాడు ముగ్గురికీ “ద” అనే అక్షరాన్నే ఉపదేశిస్తాడు దేవతలు 
దమనమనే అర్థాన్ని, మానవులు దానమనే అర్థాన్ని, రాక్షసులు దయ అనే అర్థాన్ని గ్రహిస్తారు. 
ఆవిధంగా జీవించడం వల్ల వారు ఉత్తములవుతారన్నమాట. 


ఇక ఈ అనువాదంలో చెప్పుకోదగ్గ మరో కథ ప్రాణేంద్రియ వివాదం (పుటలు 179- 
184). ఇది గేయాలన్నిట్లో హైలెట్‌ ఎంత బాగాకుదిరిందో | చదివితీరవలసిందే. ఏది 
జ్యేష్టం, ఏది (్రష్టమని ప్రాణంతో పాటు ఇంద్రియాలన్నీ పోటీ పడ్డాయి వాణికన్నా, కన్నుల, 
చేవులకన్నా, వునస్సు కన్నా - ప్రాణమే శ్రేష్టమని తేలిపోయింది. ఏదిపోయినా 
పనులుజరుగుతూనే ఉన్నాయి కాని ప్రాణం పోవడానికి ప్రయత్నించిందో లేదో, 
ఇం[ద్రియాలన్నీ తల్లడిల్లినై . 
అః నీవుపోవద్దు, (్రేష్ణుడవీవే , ఇక్కడే వర్ధిల్లు” అని వేడుకొన్నాయి 

““ ర్రాణమే శ్రేషమ్ము, జ్యేష్టము - ప్రాణమే మహనీయ సంపద 
లోక మందు ప్రతిష్ట ప్రాణమె - ప్రాణమే ఆయతన మన్నియు* (6-1-30) 
ఈవిధంగా జీవితంలో గుర్తించి వ్యవహరించే అనేకానేక ఉత్తమాంశాలీ గ్రంథంలో 


“షయి. అధ్యయనానుశీలనాల ద్వారా అన్నీ అనుష్టంవదగ్గవే అన్న నిర్ణయానికి అందరూ 
వస్తారు 


లౌకిక సందేశాలూ ఉన్నాయ్‌ ! 


“అ యితే అధునిక కాలంలో పారమార్థిక దృష్టి తగ్గి లౌకిక దృష్టి అధికంగా 
కనిపిస్తున్నది కదా ! ఆ దృష్టితో అధ్యయనం చేసే వారికి బృహదారణ్యకం ఏం 
సందేశమిస్తుంది'” అని అడిగేవారున్నారు “మనుర్భవి” - “మనిషివికమ్ము *' 
అని వేదమన్నది మనుష్యదృష్టితో వ్యవహరించు అనే ఆర్య సమాజం చెబుతున్నది 
డా ॥ చెన్నప్పగారి దృష్టికూడా అదే ఈ క్రింది సందేశాలు చూడండి ! 

జీవించే పద్ధతి ' 

పరులకివ్వక ఎవడుతినునో - వానికెన్నడు తృప్తి తీరదు 

తాను తింటూ పరులకొసగీ - బ్రతుక నేర్చిన వాడె ధన్యుడు (1-3-43) 


(ఏవు పోషణ 

ప్రాణమెట్టుల ఇంద్రియమ్ముల - చేరదీయుచు భోగమొసగునొ 

మనుజుడట్టుల తోటివారిని - (ప్రేమతో పోషింప వలయును (1-3-44) 
విజయసిద్ధి ; 

సత్తునొందు మసత్తు విడిచియు - జ్యోతి గనుము తమస్సు దొరగియు 
అమృతమానుము మృతినిగడచియు - అప్పుడే విజయమ్మునీకగు (1-3-57) 


మూర్మడు | 
గొప్పువాడను నేను కానను - న్యూనభావము గలిగి ఎవ్వడు 
(బతుకు నీడ్చునా, అతడు ముప్పది - మూడు దేవతలందు మూర్గుడు (1-4-29) 


ఇలాంటివి వురొక వంద చూపించవచ్చు కాని ఈ ఉపోద్దాతం 
బంగాళాఖాతమవుతుంది అందుకే 1-5-55,56, 57ల్ల్గో ఇచ్చిన మనుజలోక, పితృలోక, 
దేవలోకాల అర్థాలు గ్రహించండి ! ఆవిధంగా వ్యవహరించండి |! జీవితం ధన్య మవుతుంది. 
భారతీయ యజ్ఞ సంస్కృతిలోని ** ఇదం న మము” ( ఇదినాకొరకు కాదు) అంతరార్ధం 
అవగతమవుతుంది కవిమిత్రులూ ఆత్మీయులు డా॥ మసన చెన్నప్పగారు ఈ సంస్కృతిలో 
తాను నడుస్తూ పదిమందిని తనతో నడిపించుకొని పోవాలని ఎందుకు తపన పడుతున్నారో 
తెలిసివస్తుంది అందుకే ““సంగచ్చధ్వం, సంవదథధ్వం, సంవోవునాంసి జూనతమ్‌”' 
(బుగ్వేదం) “ఒకే బాటలో కలిసినడవండి ! ఒకే మాటను ఉచ్చరించండి ! సమాన 
మనస్సులతో సంచరించండి!?” అన్న వేదార్జాన్ని గ్రహించి ఆమార్గాన్ని సుసంపన్నం చేసే 
వారందరికీ స్వాగతం పలుకుతూ, ఈ బృహద్గీతాకారుని కృషిని ప్రశంసిస్తూ - సెలవ్‌ 
భాగ్యనగర్‌ -డా॥ కసిరెడ్డి 


తేది 1997 అక్టోబర్‌ 31 కార్యదర్శి 
జాతీయ సాహిత్య పరిషత్‌, ఆం. ప్ర 


అభినందనలు 


ఈశ్వర ప్రోక్తమగు వేదవాణి ప్రతియుగమునను నిత్య నూతన శోభాన్వితమై 
ప్రాజ్ఞుల నోట ప్రతిధ్వనించుచునే ఉన్నది ఇట్టి వేద విజ్ఞానమును సామాన్యులకు కూడ 
అందుబాటు లోకి తెచ్చి వారిని ధర్మ మార్గమున నడుపుట్లై బుషులు చేసిన ప్రయళ్న 
ఫలమే ఉపనిషత్తుల ఆవిర్భావం 


ఉపనిషత్తులకే తల మానికమైన బృహదారణ్యకములో ని పరమేశ్వ రతత్త్వమును 
మిత్రులు డా! వుసన చెన్నప్పుగారు సరళ సుందరమైన గేయుములలో 
ఆవిష్కరించుటయేగాక వాటిని 'బృహద్గీతు రూపములో మనకందించుట మన 
అదృష్టము. జటిలమైన ధార్మిక విషయములను మనస్సుకు హత్తుకొను విధముగా 
చెప్పుటకు వారీ గ్రంధమున మొదటి నుండి చివరి వరకు ప్రయత్నించినారు ఇందలి 
గేయములను వారు స్వయముగా చదువునప్పుడు విన్నచో వాటి మాధుర్యము 
బోధపడగలదు. గేయములలోని పదముల కూర్చు మనను మంత్రముగ్వలను 
చేయగలదు. అంతేకాదు, ఒక్కమారు మనము విన్నచో వారి గేయములు మన పెదవుల 
మీద అలవోకగా నాట్యము చేయగలవు. 


పండిత గోపదేవశా స్తిగారి శతజయంతి ఉత్సవము 30 7 9 నాడు సికింద్రాబాదు 
నగరములో వైభవముగా జరిగినది. డా॥ చెన్నప్పుగారు ఆ కార్యక్రమమునకు 
వ్యాఖ్యాతగా వ్యవహరించినారు ఆ తర్వాతనే వారు గోపదేవులకు శిష్యులై 
ఉపనిషత్తులను, దర్శనములను నేర్చుకొని వాటిలో వుంచి పొండి త్యమును 
సంపాదించినాలు. వారు ప్రతిభావంతముగా రచించిన ఈ “బృహద్షితిను 
ధర్మానురక్తి గల తెలుగు వారందరికి అందించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. 
ఒకే ఛందస్సులో పన్నెండువందల గేయములను రచించి తెలుగు సాహిత్యములో ఒక 


క్రొత్త ఒరవడినో సృష్టించిన డా॥ చెన్నప్ప గారికి నామన. పూర్వకమైన అభినందనలు 
శెలియజేయుచున్నాను 


by విశ్వేంద్ర ఆర్య 
కన్వినర్‌, 
వెద ఎజ్యాణ్యన వేదిక, హైద్రాబాదు 


విషయ సూచిక 


పథమాధ్యాయం 3 


|. విశ్వహయం 

2. మృత్యురూప బ్రహ్మం - సృష్టి 
3౩. ప్రాణ మహిమ 

4. 
5 
6 


య 9 7 
స్ప్ట్టరచన 


- సప్తాన్నాలలో ప్రాణోత్క్మష్టత 


నామరూప భిన్నతలో ఆత్మ 


ద్వితీయాధ్యాయం : 


Mae 


గార్గ్యునికి అజాత శత్రుని బ్రహ్మోపదేశం 
ప్రాణము - ఆత్మ 

బ్రహ్మ దర్శనం 

మై[త్రేయీ యాజ్ఞవల్కుల సంవాదం 
యాజ్ఞవల్క్యుడు మైత్రేయికి బోధించిన 
మధువిద్య - బ్రహ్మవిద్య 


తృతీయా ధ్యాయం : 


స 


జనకుని సభలో యాజ్ఞవల్క్య అశ్వలుల వివాదం 
యాజ్ఞవల్క్య ఆర్తభాగుల వివాదం 
యాజ్ఞవల్క్య భుజ్వాల వివాదం 
యాజ్ఞవల్క్య ఉషస్త చాక్రాయణుల వివాదం 
యాజ్ఞవల్క్య కహోలుల వివాదం 

ఈ 
యాజ్ఞవల్క్య - గారి వివాదం 

జా "ఈ 
యాజ్ఞవల్క్య ఉదాలకుల వివాదం 

= య 
యాజ్ఞవల్య్యనితో గార్గి రెండవ సారి వివాదం 
యాజ్ఞవల్క్య విదగ్గ్టుల సంవాదం 

cy 


1- 40 


Mm 


14 
24 
39 


41-66 


41 
48 
51 
53 


60 


6/-114 


67 
74 
78 
80 
81 
83 
85 
95 
99 


అతనో యం 
నలి. 


Bele 


జనకునికి యాజ్ఞవల్క్యుని ఉపదేశం 
జాగ్రత్‌ - స్వప్న - సుషుప్తి అవస్టలు 
జనకునికి యాజ్ఞవల్బ్యుని ఆత్మోపదేశం 
పునర్జన్మ వర్ణనం 


పంచమాధ్యాయం ( 


౧౦ -|౮౮౯[లుగు గై 


10. 
11. 
12. 
13. 


14 


15. 


పూర్ణ బ్రహ్మము 

మూడు “దొిలు 

హృదయం 

సత్యం - (బ్రహ్మ 

సత్యం- భూర్భువస్వ కి 
మనోమయ పురుషుని స్థానం 
విద్యు ద్రహ్మ 

వా(గ్ర్రహ్మ 

వైశ్వానరుడు 

మరణానంతర గమనం 
తపస్సు 

అన్న బ్రహ్మ- ప్రాణ బ్రహ్మ 
ఉక యజాస్సామక్షత్రములు 
గాయత్రి 

ఈశోపనిషత్తు మం త్రార్ధం 


షు థ్యాయం శ 


మ 
2 
3. 


ప్రాణేంద్రియ వివాదం 
శ్వేతకేతువు - జైబలిపుత్రుని ఐదు ప్రశ్నలు 
మన్ట రహస్యం 


కకక 


115 -158 


TES 
125 
130 
148 


159-178 


159 
160 
162 
163 
164 
167 
167 
167 
168 
168 
168 
169 
170 
Lr 
177 


179-202 


178 


185 
1965 


(పథ వరాధ్యాలుంం 


1. విశ్వహయం 


స్స అశ్వం శిరముషస్ఫూ 
కన్ను సూర్యుడు (పాణమనిలం 
అగ్ని వదనం ఆత్మ సమయం 
పృష్ట భాగం దేవ లోకం 


కుక్షి గోళం అంత రిక్షం 

కాలి గిట్ణలు మనుజ లోకం 
'ప్రక్కటెముకలు అష దిక్కులు 
సూక్ష్మ భాగము లారు బుతువులు 


ఎముకలేమో తారకాతతి 
మాంసమేమో మేఘ సంతతి 
సగము అరిగిన తిండి ఇసుకా 
(సివులేమో జీన నదులూ 


శ్వాస కోశము లేమొ నగములు 
రోమ జాలము లౌషథమ్ములు 
పూర్వ కాయం ప్రొద్దు పొడుపూ 
పశ్చిమార్ధం (క్రుంకు భానుడు 


ఆవులింతలు సృష్టి వెలుగులు 
గమన రీతులు మెరుపు తీగలు 
ప్రస్రవణమే వర్గోదకం 

సకి లింపులే గర్హా రవం 


1.1.1 


1.1.2 


1.1.3 


1.1.4 


1.1.5 


గం 


బృహర్షీ 


సృష్టి అశ్వం ముందు వెనుకల 

మహిమ జూపే కాలి గజ్జెలు 

పూర్వ పశ్చిమ నాగరమ్ముల 

పుట్టి నిలిచిన పగలు రేలూ 1.1.6 


అనుభ వింతురు న్న వాజిని 

హింస సేయుదు రుర్వి అర్వను 

కడుపు నింపునె జగతి అశ్వం? 

విడువలెండిక విశ్వ సాయమూ! 1.1.7 


2. మృత్యురూప బ్రహ్మం - స్తు 


సృష్టి కంటెను ముందు బ్రహ్మము 

వృత్యు రూపము పొంది యుండును 

సృష్టి చేసీ లయమొనర్చీ 

కరకుటాకలి బాయుచుండును, | 


మృత్యు రూప బ్రహ్మచే పర 

మాణువుల్‌ చలియించు చుండును 

క్రమముగా ద్రవ రూపమేర్చడి 

అర్కమనియెడి పేరు దాల్ఫును 1;,2;2 


అర్కమున కరినంపు భాగము 

గొప్పుదై అది పృధ్వి అయ్యెను 

క్రింది భాగము నీరమై ఆ : 

నీటి వలననె అగ్ని పుట్టెను 1.2.3 


మృత్యు రరాప (బహ్మాముంచెను 

స్వీయ తేజోమయ శరీరము 

పృధ్వి యందు ద్యులోకమందును 

మరియు ఆకాశమ్మునందును 1.2.4 


డా | వసన చెన్నప్ప 


మృత్యు రూప బ్రహ్మమున కీ 
జడ జగత్తే మొదటి దేహము 
వాబ్మనమ్ముల గూడు చేతన 
జగమె దాని ద్వితీయ దేహము 


చేతనమ్మగు జగము నడవగ 
కాలమును సృజియించె (బహ్మాము 
మృత్యు రూపమ్ముండినందున 
ఆకలేసీ నోరు తెరిచెను 


కాల చక్రం భీతినొందగ 

బాణు బాణను ధ్వనులు పుత్రైను 
క్రమముగా ఆ ధ్వనులు వాక్కై 
అవతరించెను లోకమందున 


వాక్కుచే బుగ్యజాస్సామా 
ధర్వముల్‌ రచియించి బ్రహ్మము 
తాను జేసిన స్పృష్టినంతయు 

(బుంగ దలచుచు అదితియయ్యెను 


(బహ్మామాకాంకీంచినంతనె 
ప్రాణమావిర్భావమొందెను 
క్రమముగా జడచేతనాత్మక 
విశ్వ దేహము వృద్ధినొందెను 


మృత్యు రూప బ్రహ్మ దేహం 
బైన విశ్వమె అశ్వ మేధము 
వత్సరమ్మగు దాక తిరుగుచు 
తిరిగి వెనుకకు మరలి వచ్చును 


1.2.5 


1.2.6 


1.2.7 


1.2 8 


1.2.9 


1.2.10 


సూర్య చంద్రులు పుధివ్యాదులు 

ముఖ్యమగు ఆహారమతనికి 

ఇతర జడ చేతన జగత్తులు 

సూర్య చంద్రుల కోగిరమ్మగు 1.2.11 


3, ప్రాణ మహిమ 


(ప్రజా పతికి దేవాసురులను 

వారు కొమరులు, పిండమున బబ 

హ్మాండమున అధికారమును తే 

పట్టుగా స్పర్ధలను బూనిరి 13.1 


యజ్ఞములు పిండమ్ము, బ్రహ్మాం 
Sy 
డమ్మ్ము; ఉద్గీధమున దేవత 
అసురులను కాదనుచు వారిని 
మించి ముందర బోవనెంచిరి 1.3.2 


కనుకనే “ఉద్దాతి కమ్మని 

వాక్కునడిగిరి వేడ్క తోడను 

దేవతలకై వాణి యంతట 

పాడుటకు సంసిద్ధమయ్యెను 1.3.3 


కాని తన కర్మకు లభించెడ 

పుణ్యమును దేవతల కిచ్చియు 

తలచె నుత్తమ ఫలము తనకే 

దక్కవలెనని మనసు లోపల 1.3.4 


వాక్కు స్వార్థము తెలిసి యసురులు 

దాని చేత అసత్యమాడగ 

చేసి తాము జయమ్ము గాంచిరి 
దెవతలువిఫలమ్ము నొందిరి 1.3.5 


డా || వసన చెన్నప్ప 


కనుకనే ఉద్దాత కమ్మని 
(ఘాణమడిగిరి వేడ్క తోడను 
దేవతలకై (ఘాణ మప్పుడు 
పాడుటకు సంసద్ధమయ్యెను 


కాని తన కర్మకు లభించెడి 
పుణ్యమును దేవతలకి చ్చియు 
తలచె నుత్తమ ఫలము తనకే 
దక్కవలెనని మనసు లోపల 


ముక్కు స్వార్థము తెలిసి అసురులు 
దానిచే చెడు గంధమును గ 

కొనగ జేసి జయమ్ము గాంచిరి 
దేవతలు విఫలమ్ము నొందిరి 


కనుకనే ఉద్దాత కమ్మని 
నేత్రమడిగిరి వేడ్క తోడను 
దేవతలకై నేత్రమప్పుడు 
సాడుటకు సంసద్ధమయ్యెను 


కాని తన కర్మకు లభించెడి 
పుణ్యమును దేవతలకిచ్చియు 
తలచెనుత్తమ ఫలము తనకే 
దక్కవలెనని మనసు లోపల 


కన్ను స్వార్థము తెలిసి అసురులు 
దానిదే చెడుచూడగ లిగెడి 
నటుల జేసి జయమ్ము గాంచిరి 
దేవతలు విఫలమ్ము నొందిరి 


1.3.6 


1.3.7 


1.3.8 


1.3.9 


1.3.10 


1.3.11 


బృహర్గీ డా ||వ 


కనుకనే ఉద్దాత కమ్మని 

(శోత్రమడిగిరి వేడ్క తోడను 

దేనతలకై శ్రోత్రమప్పుడు 

పాడుటకు సంసద్దమయ్యెను 1.3.12 


కాని తన కర్మకు లభించెడి 

పుణ్యమును దేవతలకిచ్చియు 

తలచె నుత్తమ ఫలము తనకే 

దక్కవలెనని మనసు లోపల 1.3.13 


దాని స్వార్ధము తెలిసి అసురులు 

దానిచే చెడు వినగ గలిగెడి 

నటుల జేసి జయమ్ము గాంచిరి 

దేవతలు విఫలమ్ము నొందిరి 1.3.14 


కనుకనే ఉద్దాత కమ్మని 

మనసు నడిగిరి వేడ్క తోడను 

దేవతలకై మనసు కూడా 

పాడుటకు సంసిద్ధమయ్యెను 1.3.15 


కాని తన కర్మకు లభించెడి 

పుణ్యమును దేవతల కిచ్చియు 

తలచె నుత్తమ ఫలము తనకే 

దక్క వలెనని మనసు లోపల 1.3.16 


మనసు స్వార్థము తెలిసి అసురులు 

దానిచే చెడు దలచు నట్టుల 

జేసి తాము జయమ్ము నొందిరి 

దేవతలు విఫలమ్ము నొందిరి 1.3.17 


గల డా | వసన చెన్నప్ప 


కనుకనే ఉద్దాత కమ్మని 
దేవతలు ప్రాణమ్మునడిగిరి 
ప్రాణమంతట వేడ్క తోడను 
పాడుటకు సంసిద్ధమయ్యెను 


కాని తన కర్మకు లభించెడి 
పుణ్యమును దేవతల కిచ్చియు 
తలపదుత్తమ ఫలము తనకే 
దక్క వలెనని మనసు లోపల 


దేవతలు తమ కంటె ముందర 
పోవుచొప్పుని అసురులప్పుడు 
ప్రాణమును పాపమ్ముతో సం 
యుక్త పరచగ నిశ్చయించిరి 


కాని ప్రాణము దాకి నిలవగ 

లేక అసురులు మూర్చవోయిరి 
మట్ట పెల్లలు కొండ డీ కొని 
నిలువ జాలక విరిగి నట్టుల 


అపుడు దేవతల గ్రసరులై 
పిండమున బ్రహ్మాండమున ఆ 
ధిక్యమును సాధించి ప్రాణము 
నెంతయును కొనియాడుచుండిరి 


మరియు దేవతలెల్ల - తమకై 
శుభము గూర్చిన ప్రాణదేవత 
ఆస్యమందున నిలిచి వెలుగులు 
చే అయాస్యుం డనుచు పిలిచిరి 


1.3.18 


1.3.19 


1.3.20 


1.3.21 


1.3.22 


1.3.23 


బ్రహ ద్గీ 


(ప్రాణమును విద్వాంసు లెప్పుడు 

దూరమని పిలువంగ జూతురు 

మృత్యు దేవత ప్రాణమును గని 

దూర దూరములందు నిలుచును 1.3.24 


ఈ రహస్యము తెలియు వానిని 

మృత్యు దేవత బాధ పెట్టదు 

మరియు నాతని కెల్ల వేళల 

దూరమందే నిలిచి యుండును 1.3.25 


అకట! ఈ బ్రహ్మాండ గతమగు 

అగ్ని పిండము నందు చిక్కుచు 

వాణీగొ వ్యవహార మొందును 

మృత్యువును గుర్తింప జాలక 1.3.26 


కొని ఈ (ప్రాణమ్ము వాణికి 

మృత్యు బంధము తొలగ దద్రోసిన 

అగ్ని రూపము తోడ అయ్యది 

తేజ రిల్లును లోక మంతట 1.3.27 


అకట! ఈ బ్రహ్మాండ గతమగు 

గాలి పిండము నందు చిక్కుచు 

(భూణముగ వ్యవహారమొందును 

మృత్యువును గుర్తింప జాలక 1.3.28 


కాని ఈ. ప్రాణ మ్ము (ఘాణము 

మృత్యు బంధము తొలగ |ద్రోసిన 

వాయు రూసము తోడ అయ్యది 

వ్యాప్తి చెందును విశ్వమంతట 1.3.29 


డా| మసన చెన్నప్ప 


అకట! ఈ బ్రహ్మాండ గతమగు 

ఇనుడు పిండము నందు చిక్కుచు 

నేత్రముగ వ్యవహార మొందును 

మృత్యువును గుర్తింప జాలక 1.3.30 


కాని ఈ ప్రాణమ్ము నేత్రము 

మృత్యు బంధము తొలగ (లస 

భాస్కరాకృతి తోడ అయ్యది 

అంత రిక్షము నందు వెలుగును 1.3.31 


అకట! ఈ బ్రహ్మాండ గతమగు 
దిశలు పిండము నందు చిక్కుచు 
(శ్రోత్రముగ వ్యవహార మొందును 
మృత్యువును గుర్తింప జాలక 1.3.32 


కాని ఈ ప్రాణమ్ము శ్రోత్రము 

మృత్యు బంధము తొలగ ద్రోసిన 

దిశల రూపము తోడ అయ్యది 

జగతిలో అలరారుచుండును 1.3.33 


అకట! ఈ బ్రహ్మాండ గతమగు 

విధుడు పిండము నందు చిక్కుచు 

మనసుగా వ్యవహారమొందును 

వృత్యువును గుర్తింప జాలక 1.3.34 


కాని ఈ ప్రాణమ్ము మనసును 

మృత్యు బంధము నుంచి బ్రోచిన 

విధుని రూపము తోడ అయ్యది 

భంవనమున వెలుగిందుచుండును 1.3.35 


ఈ రహస్యము తెలియునాతడు 

ప్రాణదేవత దయకు పాత్రుడు 

వృత్యుబారిన పడక యెప్పుడు 

ముక్తుడై వెలుగొందు ధీరుడు 1.3.36 


ప్రాణదేవత ఇంద్రియములకు 

మృత్యు బంధము తొలగ ద్రోయుచు 

భోజ్యమగు అన్నమును గూర్చియు 

మధురమౌ గానమ్ము జేయును న? 


అన్న మంతా ప్రాణమే దిను 

(ప్రాణమందే అన్నముండును 

(ప్రాణ దేవత తన బలమ్మును 

పరుల కొసగుట గాన మనబడు 1.3.38 


అన్నమును సృజియించు ప్రాణము 

అన్నమును భుజియించు ప్రాణము 

అన్నమును ధరియించు (ప్రాణము 

అన్నమును హరియించు ప్రాణము 1.3.39 


(ప్రాణమొసగిన బలము వలననె 

వాక్కు అగ్నిగ, ముక్కు గాలిగ, 

కన్ను రవిగా చెవి దిశలుగా 

మనసు విధునిగ మారి పోవును 1.3.40 


లోకమంతయు అన్నమే, మా 

కందులో భాగమ్ము నిమ్మని 

ఇంద్రియమ్ములు గోర వానిని 

తనలొ నిలువగ గోరె ప్రాణము 1.3.41 


డా| వాసన చెన్నప్ప 


ఇం(దియము్ములు నాల్లు వైపుల 
నుండి ప్రాణము లోనికేగియు 
ప్రాణమన్నమ్మును భుజించిన 
తాము తృప్తిని పొందు చుండెను 


పరులకివ్వక ఎవడు తినునో 
వానికెన్నడు తృప్తి తీరదు 
తాను తింటూ పరులకొసగీ 
బ్రతుక నేర్చిన వాడె ధన్యుడు 


(ప్రాణమెట్టుల ఇంద్రియమ్ముల 
చేర దీయుచు భోగమొసగునా 
మనుజుడట్టుల తోటి వారిని 
(ప్రేమతో పోషింప వలయును 


స్వార్థమును విడ నాడి పరులకు 
శుభము గరార్సెడ వాని కెవ్వడు 
కీడు సేయునొ వాడు ప్రాణము 
చేత అసురుల వలె నశించును 


యోగ్యులై చరియంచు వారిని 
చేర దీయుచు బ్రోచు మనుజుడు 
ఇంద్రియములకు ప్రాణమట్టుల 
సోషకుండై కీర్తి గాంచును 


(ప్రాణమనియెడ భర్తకెప్తుడు 
భార్యలగునీ యమంద్రియమ్ములు 
భరణ యోగ్యుల నేలు వారిని 
భర్తలుగ విద్వాంసు లెంతురం 


1.3.42 


1.3.43 


1.3.44 


1.3.45 


1.3.46 


1.3.47 


11 


బృహర్షీత 


(ప్రాణమే మన అంగి రసమగు 

(ప్రాణమే సుఖ దాయక మ్మగు 

(ప్రాణమే మన తనువు వీడిన 

(ప్రాప్తమగునది మృత్యువే కద! 1.3.48 


అధికురాలగు వాణి “బృహతీ 

వాణికిని భర్తగుట చేతను 

(ప్రాణదేవత యగు “బృహస్పతి” 

ప్రాణమే కద (బోచె వాణిని! 1.3.49 


(ప్రాణమనగా సామమే కద! 
లోకమంతట ఉన్నదే కద! 
సామరూపంబెరుగ గలిగిన 
స్వార్థమెక్కడి దండి మనిషికి? 1.3.50 


ప్రాణమే ఉర్గీధమన బడు 

వాణి “గీధాి (ప్రాణమే “ఉత్‌ 

ప్రాణ శక్తికి నిలిచి సర్వము 

పరమ పురుషుని కొలుచు చుండును 1.3.51 


ప్రాణ మెప్పుడు వాణితో జత 

గూడి ఈశుని పాడు చుండును 

ప్రాణమెన్నడు వాణి గాదని 

పాడ దుగ్గీధమ్ము స్వయముగ 1.3.52 


స్వర ప్రధానము సామ వేదము 
స్వరమె దానికి ముఖ్య సంపద 
స్వరమెరింగిన బుత్వజుండగు 
స్వరమెరుంగుము స్వరమెరుంగుము 1.3.53 


డా| వుసన చెన్నప్పు 


స్వరమె సామానికి సువర్ణము, 
శుద్ధ వర్ష్శోచ్చారణమ్మున 

గాన రూప స్వర్ష్హమునకును 
కొరత యనునది ఉండనేరదు 


వాణి యందు ప్రతిష్టితంబై 
(ప్రాణ మీశుని పాడుచుండును 
వాణినే సామకు ప్రతిష్టగ 
దలతురేని ప్రతిష్టగలుగును 


సత్‌ స్వరూపామృతము కొరకై 
సామగానము సేయవలయును 
ప్రధమమున పవమాన మంత్ర 
(తయమునే జపియింప వలయును 


సత్తు నొందు మసత్తు విడిచియు 
జ్యోతి గనుము తమస్సు దొరగియు 
అమృతమానుము మృతిని గడచియు 
అప్పుడే విజయమ్ము నీకగు 


1 ““అనతో మా నద్దమయ 


తమసోమా జోతిరమయ 
వ్యుత్యోర్మా ౫ మృతం గమయః?” 


1.3.54 


1.3.55 


1.3.56 


పద్‌? 


13 


ఉద్గాత పవమాన స్తోత్రాలైన ఈ మూడు మంత్రాలతో మొదట అమరత్వాన్ని 
కోరి, ఆ తదుపరి ఇతర స్తోత్రాలతో భౌతిక పదార్దాలను కోరుతాడు ఈ మూడు 


మంత్రాలు ' మృత్యువు వద్దు అమృతాన్ని పాందుము' అనే అర్జాన్ని ఇస్తున్నాయి 


అసత్‌ = మృత్యువు సత్‌ = అమృతము 


తమస్సు = మృత్యువు జ్యోతి అమృతము 


మృత్యుః = మృత్యువు అమృతం = అమృతము 


బృహర్గీత 
4. స రచన 


స్పష్టిరచనకు ముందు బ్రహ్మ 

మ్మొక్కడే వెలుగొందు చుండెను 

కనుకనే “అహమస్మి అనిత 

న్నెంతయును (ప్రకటించుకొనియెను 1.4.1 
బ్రహ్మమొక్కడు వెలుగుచుండియు 


సంత సింపగ లేక పోయెను 
కనుకనే తన తోటి జీవుల 


కోసమై ఈ సృష్టి జేసెను 1.4.2 
స్రీ పురుష తత్వములు కలుపుచు 

మనుజ జాతిని జేసె బ్రహ్మము 

యాజ్ఞవల్క్యుడు పలికినట్టుల 

అర్ధబ్బీగలము మన శరీరము 1.4.3 


ఈశ్వరుని సంకలు బలమున 

పతియు పత్నియు గాగ జీవులు 

దేహ ధారణ జేసి నంతనె 

సృష్టిలో చలనమ్ము కలిగెను 1.4.4 


ఎదుట పురుషుని చూసి సిగ్గిలి 

ఆవుగా (స్త్రీ మారి పోయెను 

పురుషుడెడై దాని గనయగ 

రెంటిచే గ” జాతి పుట్టెను 1.4.5 


క్రమముగా ప్రీ పురుషులిరువురు 
కామ రూపము లెత్తుచును గు 
ఆృమ్ము, గాడిద, మేక, గొత్తియ 
చు [తా 
మొదలు కొని చీమలను గాంచిరి 1.4.6 


డా |వేుసన చెన్నప్ప 


ఈశ్వరుని సంకల్ప బలమున 
సర్వ ప్రాణుల లోన జంటలు 
ప్రభనమొంది, అనేక జాతుల 
తోడ లోకము వెలిగిపోయెను 


ఒక్క ఆత్మకెస్సస అంతయు 
హస్త గతమై యుండునెప్తుడు 
అగ్ని, వాయువు, ఇంద్రుడాదిగ 
దేవతల పూజించి వ్యర్థము 


రకరకమ్ముల భోగ్య వస్తువు 
లీశ్వరుండే సృష్టి జేసెను 

మనిషి వాటిని అగ్ని ముఖుడై 
ఆరగించుచు బ్రతుకనేర్చెను 


సృష్టి తొలి దశలోన స్పష్టము 
గాకయుండిన చూచి బ్రహ్మము 
వాక్సహాయము చేత దానికి 
నామ రూపము లేరు పరిచెను 


రూాపమిదియని, నామమిదియని 
రూఢి పరిచిన కారణమ్మున 
లోకమున సులభమ్ముగా వ్యవ 
హారములు సాధ్యమ్ములయ్యెను 


కత్తి మంగలి పొదిని నున్నటు 
లన్ని కొయ్యలొ దాగి యున్నటు 
లాత్మ సర్వము నందు వ్యాపక 
తత్త్వ మై ఖాసిల్టు చున్నది 


15 


1.4.7 


1.4.8 


1.4.9 


1.4.10 


1.4.11 


1.4.12 


ఆత్మ తత్త్వము నెవరు గాంతురు 9? 

పూర్ణముగ అది ఎచట దొరుకును? 

శ్వాస జరిపిన ప్రాణ మందురు 

మాటలాడిన వాణి యందురు 1.4.13 


చూచునప్పుడు నే త్రమందురు 

విన్న యప్పుడు శ్రోత్రమందురు 

తలచి నప్పుడు బుధ్ధి యందురు 

కొని సత్యము తెలియ జాలరు 1.4.14 


ప్రాణమనుచూ వాణి యనుచూ 

నేత్రమనుచూ (శో త్రమనుచూ 

బుద్ది యనుచూ ఆత్మనెప్పుడు 

పూజ సేయుట వ్యద్ధమే యగు 1.4.15 


వాణి మొదలగు ఇం ద్రైయమ్ముల 

నాత్మలని (భమియింప కూడదు 

ఆత్మనెస్తుడు ఆత్మ రూపము 

నందె గొలుచుట మంచి పద్ధతి 1.4.16 


ఆత్మ లోనే ఇం ద్రైయమ్ములు 

ఒక్కటై నివసింప గలుగును 

అట అపాంకారమ్ము చూపక 

బయట మాత్రము శిరములెత్తును 1.4.17 


కనుక మనుజుండెల్ల వేళల 

ఏది అన్నిటి కాత్మ యగునో 

దాని నన్వేషింప వలయును 

అదియు తెలిసిన అన్ని తెలియును 1.4.18 


డొ || వసన చెన్నప్ప 


విడిచి పోయిన జంతువును పద 
చిహ్నముల తో తెలియునట్టుల 
విస్మరించిన ఆత్మ తత్త్వము 
బుద్ధి తో గుర్తింప వలయును 


ఆత్మనే కొలువంగ వలయును 
ఆత్మ తత్త్వమె ప్రియము పుత్రుని 
కంటె, కోట్ల ధనమ్ము కంటెను, 
సర్వ వస్తు చయమ్ము కంటెను 


ఆత్మ తత్త్వము కంటె అన్యము 
ప్రియముగా దలపంగ నేటికి? 
ఎంత సంపద కలిగి యున్నను 
ఆత్మ తత్వము బోధ పడునే? 


ఆత్మ కంటెను అన్య వస్తువు 
గొప్పుదని భావింతు రేనియు 
ఆత్మ తత్త్వము తెలిస కొనుటకు 
అయ్యదియె ప్రతి బంధకమ్మగు 


నీకు అన్యమె గొప్పదగుచో 
ఆత్మ తత్తమ్మెట్లు తెలీయును 
ఆత్మ అన్నిటి కంటె బ్రయమని 
ఆత్మ లో నెరుగంగ వలయును 


సృష్టి కంటెను ముందు బ్రహ్మము 
“నేను బ్రహ్మము ననుచు తెలిసెను 
(బ్రహ్మమని తా తెలిసి కొని (బ్ర, 

హ్మాండ మంతట వెలుగుచుండను 


pa 


oie 


హ్‌ 
జ 


sda 


24 


దేవతలలో బుషులలో మా 
నవులలో నే బ్రహ్మనని యె 

వ్వండు తెలియుని వాడు బ్రహ్మగు, 
(బ్రహ్మ అనగా గొప్పు వాడని- 


ఆత్మ తత్త్వము తెలిసి యుండిన 
వాడు కనుకనె వామ దేవమ 
హర్షి పూర్వము “నేను మనువును 
నేను సూర్యుడి ననుచు నుడివెను 


ఎవడు తనదగు శక్తి నెరిగియు 
విధులు నిర్వర్తించు చుండునె 
అతని ఐశ్వర్యమ్ము దేవత 
లడ్డగింపరు నిశ్చయమ్ముగ 


ఆత్మ విద్య చరుంగు మనుజుడు 
అన్య దేవత కొలువు సేయడు 
పృధ్వి మొదలగు దేవతాతతి 
కాత్మయ్పై వెలుగొందు నాతడు 


గొప్పు వాడను నేను కానను 

న్యూన భావము గలిగి యెవ్వడు 
బతుకు నిడ్భునె, అతడు ముప్పది 
మూడు దేవతలందు మూర్భుడు 


మానవుల అదుపాజ్ఞలందున 
జంతు సంతతి మెలుగు నట్టుగ 
క్షుద్రభావన చేత మనుజులు 
దేవతలకును లొంగియుందురు 


1.4.25 


1.4.26 


1.4.27 


1.4.28 


1.4.29 


1.4.30 


| చసన చెన్నప్ప 19 
పశువులందొక పశువు దప్పిన 

పసుల కాపరి బాధపడు గతి 

మనుజుడొక్కడు జారి పోయిన 

దేవతలు చింతిల్లుచుందురు! 1 4.31 


ఆత్మ తత్త్వము నెరుగ జాలక 

చావు పుట్టుకలందు మునుగుచు 

తమకు సేనలు సేయ వలెనని 

దేవతలు భావించుచుందురు! 1.4.32 


చిత్రమగు ఈ సృష్టి లోపల 

(బ్రహ్మ తత్త్వము నెరిగి మనుజులు 

గొప్పు వారమటంచు పలికిన 

దేవతలకది ఇష్టముండదు 1.4.33 


అన్ని తెలిసిన పర బ్రహ్మము 

లోక హితమును కోరు వాడై 

సర్వశక్తికి మూలభూతం 

బైన బ్రాహ్మము స్పష్టి జేసెను 1.4.34 


అంత (బ్రహ్మామ్మూర కుండక 

లోక హితమును కోరువాడై 

క్షాత్ర ధర్మము వైశ్య ధర్మము 

శూద్ర ధర్మము సృష్టి జేసెను 1.4.35 


బుధ్ధి బలమూ భంజ బలమూ 

థన బలమూ్మైశ్రవు బలమూ్నూ 

(క్రమముగా ఈ నాల్గు బలములు 

కా వలెను లోకమ్ము నడవగ 1.4.36 


స్త. 


బ్బప 


(బ్రాహ్మణులు త్యత్రియులు వైశర్యలు 
శూద్రులనబడు పేరు మనుజుల 

కర్మ ప్రాధాన్యమును బట్టి జ 

గమ్ము లోపల పెట్టి నట్టిని 1.4.37 


పుట్టగానే మనుజుడెన్వడు 

బాహ్మణుండై ఉండనేరడు 

5 

స్యాయక ర్మల బట్టి యూాతని 

పేరు నిశ్చయ మగుచునుండును 1.4.38 


లోకమున ధర్మమును మించిన 

దొండుగానము, ధర్మముననే 

నిర్చలుండును వీర్య నంతుని 

నిజము గా శాసింప గల్గును 1.4.39 


సత్యమే ధర్మమ్ము, ధర్మమె 

సత్యమన భావింప వలయును 

సత్యమును వచియించు వానిని 

ధర్మ పరుడని యెంచనలయును 1.4.40 


(బహ్మమెరిగిన వాడె బ్రాహ్మణు, 

డార్త రక్షకుడగును క్షత్రియు, 

డన్ని దిశలకు వెడలు వైశ్యుడు, 

నినుల సేవాపరుడు శూద్రుడు 1.4.41 


బ్రహ్మ తత్వము వలన మానవ 
ధర్మములు ప్రభ వించుచుండును 
వాని నెరుగక పోవువానికి 


మోక్షమెట్లు లభింప గల్లును? 1.4.42 


తిసన చెనవప 
తి పు 21 
ఎట్టు ధర్మము ననుస రించిన 
అట్టి పేరే కలుగు చుండును 
(బాహ్మామును వరియింప గల్లిన 
(బాహ్మాణుండై చెలుగుమండును 1.4.43 


(ప్రాణి కోటిలొ జ్ఞానులందున, 

జడ జగత్తున అగ్ని యందున 

(బ్రహ్మ తత్త్వము స్వీయ శక్తిని 

విస్త రింపగ జేయు చుండును 1.4.44 


తన స్వరూపము తెలిసి కొనకనె 

మృత్యు ముఖమును చేరు మనుజుడు 
(బ్రహ్మమును గుర్తింప జాలడు 

స్వీయ వృద్ధి నెరుంగ జాలడు 1.4.45 


వేదమును పరియింప జాలని 

వానికది ఫలమీయనట్లుగ 

స్వ స్వరరాపము నెరుగజాలని 

వాని జన్మము నిష్ఫలమ్మగు 1.4.46 


ఆత్మ తత్త్వము నెరుగజాలని 

వాని ఉత్తను కర్మలన్నయు 

అనుభ వింపగ జేసి ఫలములు 

అంతమున క్షీణించు చుండును 1.4.47 


కనుక ఉత్తము డెల్ల వేళల 

ఆత్మ లోకము నుపాసించును 

క్షుద్రుడను నేనెంత మాత్రము 

కానటంచును తెలియనేర్భును 1.4.48 


లై 


బృహర్గీ। 


ఆత్మ లోకము నుపాసిసూ 

తన మహత్త్వము నెరుగగల్లిన 

మానవుండే లోకమున తా 

తలచినది సాధింపగల్లును 1.4.49 


భూత సంతతి కాత్మ లోకము 

యజమాత్మకు దేవ లోకము 

అర్దమెరుగుచు పరన పారన 

ములు ఘటించుట బుషుల లోకము 1.4.50 


ధర్మమును విడనాడ కుండుట 

తల్లి దండ్రుల సేవ జేయుట 

మంచి సంతానమును పొందుట 

మనిషికెప్పుడును పిత్సలోకము 1.4.51 


మానవాళికి (గాస వాసము 

లందజేయుట మనుజ లోకము 

జంతువులకు తృణోదకమ్ములు 

గూర్చ గల్లుటు జంతు లోకము 1.4.52 


ఆత్మ కీ లోకమ్ములెల్లా 

సంచరింపగ దగిన ప్టలములు 

కనుక ఈ లోకములతో ఏ 

కాత్మతను సాధింపవలయును 1.4.53 


దేవ, బుషి బుణములను దీర్చెడి 

పుణ్య పురుషునికెల్త ప్రాణులు 

శుభము లాకాంకించుచుండును 

కీ ర్రిమంతుండగుచు నిలువగ 1.4.54 


డా| వసన చెన్నప్ప 23 


లోకమున కోరికలు రెండే 

రెండు ముఖ్యము అనగ వచ్చును 

ఒకటి సంతానమును పొందుట 

రెండు విత్తము కూడ బెట్టుట 1.4.55 


తగిన సంతానమును పొందగ 

భార్య గావలెనండి తప్పక 

సముచితమ్మగు కర్మ సేయగ 

ధనము గావలెనండి ఒప్తుగ 1.4.56 


విత్త సంతానముల లోపల 

ఒకటి లభ్యము కాక యున్నను 

తాను పూర్తత పొందినట్టుగ 

మానవుడు భావింప నేరడు 1.4.57 


స్త్రీ ధనమ్ము లభించి నంతనె 

పూర్ణతెట్టుల గలుగు మనిషికి ? 

మనసు నాత్మగ కనులనాస్తిగ 

వాక్కు భార్యగ దలప వలయును 1.4.58 


(ప్రాణమును సంతానముగ, సత్‌ 

కర్మనే దేహమ్ముగా భా 

వించి జీవన యాత్ర చేసెడి 

వానినే విద్వాంసుడందురు 1.4.59 


మనసు, ప్రాణము, చెవులు, కన్నులు 

కర్మ ఐదును కలిసి యజ్ఞము 

పశువు శిశువూ యజ్ఞ రూపమె 

సృష్ట యంతయు యజ్ఞ రూపమె 1.4.60 


బృహద్గీత 
క్‌ సప్తాన్నాలలో ప్రాణోత్యృష్టత 


థోకములు సృష్టించి పోషణ 

భారమౌదల దాల్సీ బ్రహ్మము 

బుద్ధి పూర్వకమైన తపమున 

సప్త సరసొన్నములు కూర్చెను 1.5.1 


వానిలో సాధారణమ్ముగు 

అన్నమొక్కటి, రెండు దేవత 

అందు పంచెను మూడు తనకై 

నిలిపి పశువులకొకటి యిచ్చెను 1.5.2 


పసులకిచ్చిన అన్న మందే 

లొక మంతా నిలిచి ఉన్నది 

ఎంత దిన్నను నామ మాత్రమె 

కొని తరుగదు కొంచెమైనను 1.5.3 


అక్షయమ్మగం అన్న భండా 
రమ్ములో నున తిండి ఎంతగు? 
అందరము భుంజింటంచు అన్నమె 


జగము లో సాధారణాన్నము 1.5.4 
అన్నమందరిదన్న మాటను 

మరిచి పరులకు సెట్టు నేరక 

అనుభ వించెడి స్వార్ధ పురుషుని 

పాప భోగిగ తలప వలయును 1.5.5 


హుతము, ప్రహుతము రెండు కూడా 

దేవతలకే చెంది నట్టివి 

ఒకటి అగ్నిలో వేయునట్టిది 

ఒకటి దానము చేయునట్టి ది 1.5.6 


డొ | వుసన చెన్నప్ప 


శుభకరమ్మగు పనులు సేయుచు 
తాను దినుటకు ముందు మనుజుడు 
దైవ భావన తోడ అగ్నికి 

చేయు ఆహుతి “హుతి మనంబడు 


లేదు పొమ్మని కసిరి కొట్టక 
ఆకలిని గుర్తించి మనుజుడు 
దైవ భావన తోడ యితరుల 
క”సగు అన్నమె “(ప్రహుతి మనబడు 


కొందరి కమావాస్య, పూర్ణిమ 

రం 
దేవతాన్నము లగును, వారును 
స్వార్థమును విడనాడి హుతమును 
ప్రహుతమును జరుపంగ వచ్చును 


పాలు పశువులకున్న అన్నము 
పశువు లైనను మనుషు లైనను 
మొదట పాలను (గోలి మాత్రమె 
'ప్రాణమ్ములు ధరియించు చుందురు 


జననమొందిన శిశువులకు (ప్ర 
ప్రధమమున నాకిం(త్రు ఘృతమును 
స్తన్య పానమె సేయు పుట్టిన 
నిశంవులై నను పశువులైనను 


పుట్టగానే దూడలెప్పుడు 
గడ్డినించుక ముట్టజాలవు 
పాలు గ్రోలగ నిచ్చగిసూ 
పొదుగు పట్టుక (వ్రేలుచుండును 


25 


1.5.7 


1.5.8 


1.5.9 


1.5.10 


1.5.11 


1.5.12 


26 


పశువులన్నము మీద అన్నిటి 
స్తితియు నుండుట లోక ధర్మము 
పాల లోనే ప్రాణి కోటికి 

(బతుకు గలదని తలప వలయును 


ఒక్క వత్సర మెవడు తపక 
పాలు ద్రాగుచు గడప గలడో 
అతడు మృత్యువునాదరమ్మున 
గలుచునని విద్వాంసులందురు 


బుద్ధి పూర్వకమైన శ్రమతో 
మాటి మాటికి పురుషుడన్నము 
వృద్ధి సేయుచు నుండ వలయును 
అప్పుడే అది తరుగకుండును 


పరమ పురుషుని సృష్టిలో గల 
అన్న భండారమ్ము గ్‌ "ప్పుది 
చిన్న నోటితొ తిన్నదంతా 
నామమాత్రము కాక యేమగు? 


మనసు వాక్కూ ప్రాణమనియెొడి 
అన్నములు మూడాత్మగతములు 
మనసు విడిగా నుండుననియెడి 
మాట నమ్మగ రానిదెప్పుడు 


మనసు వేరొక చోట ఉండుట 

చేత చూడము, వినమటంచును 
పలుకుచుందురు కాని మనసే 
చూచుచుండును వినుచునుండును 


1.5.13 


1.5.14 


1.5.15 


1.5.16 


1.5.17 


1.5.18 


డా | వుసన చెన్నప్ప 27 


కామ సంకల్పాదులన్నియు 

మనసు రూపములై చెలంగును 

ఎవ్వరైనను వెన్ను దట్టిన 

మనసుతోనే గుర్తు పడుదుము 1.5.19 


మనసు మనకై ఇచ్చు అనుభవ 

మన్నమే కద! మనసు లోని అ 

మూర్తమును శబ్దమ్ము తోడ ర 

చించు వాణియు నన్నమే కద! 1.5.20 


ప్రాణమనగ, అపానమనగా 

వ్యానమనగ, ఉదానమనగా 

సమానమనగ- ఐదు రూపము 

లందు ప్రాణమ్మలరుచుండును 1.5.21 


మన శరీరము వాజ్మయమ్మగు 

నునోమయమగు ప్రాణమయమగు 

వాజ్యనః ప్రాణముల మాహా 

త్మ్యృమ్ము నెవ్వడు చెప్పుగల్లును ! 1.5.22 


పిండమున అత్యధిక ప్రాము 

ఖ్యమును గల్లిన వాజ్మన: ప్రా 

ణములు మూడును మూడు లోకము 

లై విరాజిల్లంగ జూతుము 1.5.23 


చిత్రమగు (బహ్మాండమందలి 

భూాతలమ్మే వాణి లోకము 

అంతరిక్షమె మనోలోకము 

ఆ ద్యులోకమె ప్రాణలోకము 1.5.24 


28 


బృహర్షీత 


వాక్కు సర్వార్హములు తెలుపును 

పుథ్వి సర్వార్రమ్ములొసగును 

మనసు వాణికి మూలమైనటు 

లంతరిక్షమ్మగును పుథ్వికి 1.5.25 


ప్రాణమే ఈ వాజ్మనమ్ముల 
నెప్పుడును జీవింపజేయును 
ఈద్యులోకమె అంతరిక్ష ధ 
రిత్రులను వెలిగింప జేయును 1.5.26 


వాజ్మనః (ప్రాణములు మూడును 
బుగ్యజాస్సామమ్ములనబడు 

జ్ఞాన కర్మోపాసనలకవి 

(ప్రాతినిధ్యం కలిగియుండును 1.5.27 


వాక్కుదేవత, మనసు పితరులు, 
(ప్రాణమే మానవులనంబడు. 
వాక్కు తల్లిగ, మనసు తండ్రిగ, 
౧ 
ప్రాణమే ప్రజగాగ వర్తిలు 1.5.28 


తెలియబడినది - తెలియబడునది 

తెలియబడనిది యనగ జ్ఞానము 

ముత్తెరంగుల లోకమందున 

ఉండునని తెలియంగ వలయును, 1.5.29 


తెలియబడినది వాణి రూపమె 

వాణి రూపము నందు జ్ఞానము 

ప్రకటితంబై లోకమందున 

మానవుని రక్షీంచునుండును 1.5.30 


డా | వుసన చెన్నప్ప 


తెలియబడునది మనసు రూపము 
తెలియదగు విషయములతో మన 
సీ జగమ్మును జ్లేయకోటిలొ 

నిలిపి మనుజుని బ్రోచుచుండును 


తెలియబడనిది 'ప్రాణరూసమె 
అది ఎలాంటిదో ఎట్టులుండునొ 
తెలియకున్నను లోకమందున 
మానవుని కాపాడుచుండును 


పిండమగు దేహమ్ము వాణికి, 
తనువు బ్రహ్మాండమ్ము పృధివికి, 
పిండమున ఉష్ణమ్ము వలె బ్ర 
హ్మాండమందున అగ్ని ఉండును 


వాణి పిండము గూర్చి తెలుపును 
పృధివి బ్రహ్మాండమును తెలుపును 
వాణి యెంత విశాలమైనది 
పృధివి లోపలి అగ్ని అంతే 


దేహమగు పిండమ్ము మనసుకు, 
తనువు బ్రహ్మాండమ్ము దివికిని, 
దేహమందలి అగ్నివలె (బ్ర 

హ్మాండమున ఆదిత్యుడుండును 


మనసు పిండము గూర్చి తెలుపును 
దివియు బ్రహ్మాండమును తెలుపును 
మనస్పెంత విశాలమైనదొ 

దివిని గల ఆదిత్యుడంతే 


1.5.31 


1.5.32 


1.5.33 


1.5.34 


1:5:35 


1.5.36 


29 


వాజ్మునమ్ముల మేళ నమ్మున 

ప్రాణమెట్టుల ప్రకటమగు 

అగ్నితోడ ద్యులోక సూర్యుని 

మేళనమ్మున గాలిబుట్టును 1.5.37 


పిండమండలి ప్రాణమును బ్ర 

హ్మాండమందున వాయువందురు 

ఇదసపత్నము - ఈ రహస్యము 

తెలిసెనేని సపత్నులుండరు 1.5.38 


పిండమున ప్రాణమ్ము వలె [బ్ర 

హ్మాండమున జలమొప్పుచుండును 

దేహమందలి కాంతి వలె (బ్ర 

హ్మాండమందున చంద్రుడుండును 1.5.39 


పిండమును ప్రాణమ్ము తెలుపును 

జలము బ్రహ్మాండమును తెలుపును 
(ప్రాణమునకును వలె జగమ్మున 

జలము కూడ విశిష్టమైనది 1.5.40 


వాజ్మనః ప్రాణమ్ము ల్రీ బ్ర 

హ్మోండ మందలి అగ్నితో, ఖా 

స్కరునితో, చందురునితో సరి 

సమములని భావింప వలయును 1.5.41 


అవియనంతము, లవిమహాంతము; 
అవియనంతములని భజించన 

వాడనంతము లైన లోకము 

లాదరమ్ముగ గెలువ గలుగును 1.5.42 


డా || వుసన చెన్నప్ప 31 


వాజ్మన: ప్రాణములు మూడును 
అంతవంతములగును తనువున 
గానె ఈ (బ్రహ్మాండమందు శ 


నంతములుగా గొచరించును 1.5.43 


ర అవంతములరు ననంతము 
ఇల ఆ ఆ ఆర్య ఆ 

తోటి గల సంబంధ మరసిన 

సాంతమును విడనాడి మనుజా డ 


నంతమును దరింపగలుగంను 1.5 44 


మింప వచ్చు, పదేనురాత్రులు 
కనుగొనంగ పదేను కళలగు 
చివరి కళయే ధ్రువయనంబడు 1.5.45 


రాత్రి చేతనె పూర్ణుడాతడు 

రాత్రి చేతనె క్షీణుడాతడు 

ఈ (ధ్రువాంశము తోడ చంద్రుడు 

(థువముగా తానుండ గలుగును 1.5.46 


పూర్తిగా నమవాస రోజున 

ఒక్క కళయును లేని చంద్రుడు 

ప్రాణి లోకము నందు సంచా 

రమ్ము సేయుచునుండ గల్గును 1.5.47 


కాని మరునాడతడు మిగిలిన 

ఒక్క కళతో ఉదయమొందును 
దినదినాభ్యదయమ్ము నిందుచు 

ప్రాణి కోటికి శుభము గూూర్ఫును 1.5.48 


32 


బృహర్గీత 


చంద్రుడే ఈ దేహమందున 

(ప్రాణ రూపుండై వెలుంగును 

అతని సత్కారమ్ము కరక 

ప్రాణ హరణము సేయకూడదు 1.5.49 


కాల రూపము తోడ షోడశ 
కళలు గల వాడే ప్రజాపతి 
పిండమందున ఈ రహస్యము 


నెరుగు వానిని పురుషుడందురు 15.50 


ou 


పురుష రూపములోని చంద్రుని 

నిత్తమే పదిహేను కళలై 

వెలుగుచుండగ, ఆత్మ షోడశ 

కళగ ప్రాముఖ్యము వహించును కే 


రాత్రులందలి చంద్రుడేగతి 

విత్త పూర్దుడొ విత్త రహితుడా 

లోక మందలి మానవుండును 

విత్త పూర్ణుడు విత్త రహితుడు వ. 


ఆత్మ అనగా నాభి వంటిది 

విత్తమనగా అడ్డనాకులు 

విత్తమొకచో రిత్త యైనను 

ఆత్మ యెప్పుడు శాశ్వతమ్మె 1.5.53 


చక్రమున గల ఆకులన్నయు 

విరిగి పోయిన విరుగ వచ్చును 

చక్రమందలి నాభి మాత్రము 

విరిగిపోయిన జాడగానము 1.5.5 


డా | వుసన చెన్నప్ప 33 


ముఖ్య మైనవి మూడు లోకము 

లందు మానవ లోక మొక్కటి 

ఒకటి పిత్స లోకమ్ము కాగా 

ఒకటి మాత్రము దేన లోకము [కక్‌ క్‌ 


తిండి కోసమె (బతికి బిడ్డల 

కనెడి వారిది మనుజ లోకము 

విడిచి స్వార్థము లోకహితమై 

మెలగు వారిది పిత్సలోకము L586 


లోకులకు జ్ఞానమ్ము నొసగుచు 

నడుచు వారిది చేవ లోకము 

మూడు లోకములందు శ్రేష్టము 

దేవ లోకముగా నెరుంగుము 1.5.57 


సజ్జ నుండగు పుత్రు నొక్కని 

గాంచి గెలువుము మనుజలోకము 

ధర్మ బద్దనము లైన కర్మలు 

చేసి గెలువుము పితృ లోకము 1.5.58 


లోకమునకు హితమ్ము గూర్చెడి 

విద్యలను దానమ్మూ సేయుచు 

గెలున వలయును దేవ లోకము 

దేన లోకమె పుణ్య లోకము 15:59 


ఉన్నదంతయు సుతుని కొసగిన 

అదియె మానుష లొక విజయము 

సంన్యసించిన తండ్రి పుత్రుని 

పైన భారము మోపి యిట్టును- 1.5.60 


“నివు బ్రహ్మవు, నీవు యజ్రము 

వీవు లోకము” కొడుకు దానికి 

బదులు పలుకును “నేను (బహ్మాను 

నేను యజ్ఞము నేను లోకము” 1.5.61 


జనకుడంతకు పూర్వమందున 

చదివినదియును, చదుననిదియును 

([బహ్మశబ్దము చేత సుతునకు 

సం(క్రమించును తెకమందున 1.5.62 


జనకుడంతకు పూర్వమందున 

చేసినట్టి శుభాశంభమ్ములు 

యజ్ఞ శబ్దము చెత సుతునకు 

సంక్రమించును నిశ్వమందున 1.5.63 


జనకుడంతకు పూర్వమందున 

పొందినట్టి యశమ్మప యశము 

లోక శబ్దము చేత సుతునకు 

సం(క్రమించును భుననమందున 1.5.64 


(బ్రహ్మ యజ్ఞము, లోకమను మూ 
డింట మనుజుని ధ్యేయ మిముడును 
కొడుకు మూడ టి రూాపమగుచును 
తండ్రి భారము మోయుచుండును 1.5.65 


ఈ రహస్యము తెలిసి ఉపదే 
శమ్మునిచ్చెడి తండ్రీ తన ప్రా 
ణాలతో లోకమున పుత్రుని 
యందు జేరిన యట్టులెంచుము 1.5.66 


లొ || వన చెన్నప్ప 


సంన్యసించిన జనకుడంతకు 
ముందు సేయని కర్మలున్నను, 
పుత్రుడట్టుపదేశమొంది ర 
జీంచు నాతని వొోటి నుండియు 


“పు త్తనగ పూర్ణమ్ము సేయుటు 
“తో యనగ రక్షీంచు టర్తము 
కాని పుంనరకమ్ము కలదని 
కల్లలాడుట సాహసమ్మగు 


సర్వమును విడనాడి పోవుచు 

తండ్రి పుత్రుని ద్వారమున ఈ 
లొకమున వసియించు గొవున 
నతనిలో అమరత్వముండును 


బుద్ధి పూర్వకముగను మనుజుం 
డవడు నరనారవతుసోనితునో 
అతనినే భరారగ్నులందలి 

దివ్య వాణి వరించ గల్గును 


ధీరులగు సంన్యాసులన a 
దివ్య వాణి వరించినందున 
సార్థ కములై వారి పలుకులు 
సత్సలమ్ముల్‌ "సంగుచుండును 


ధిరుడై సంసార విషయము 
లన్నిటిని త్వజయించు వానికి 
దివమునందలి సూర్యునందలి 
దివ్య మైన మనస్సు తోడగు 


1.5.67 


1.5.68 


1.5.69 


15.70 


1.5.71 


1.5.72 


35 


36 


బృహర్షీ! డా| వసన? 


ధీరుడై సంసార విషయము 

లన్నిటిని త్వజియించు వానిని 

జల సుధాకరులందు నుండెడి 

దివ్యమగు ప్రాణమ్ము జేరును 1.5.73 


సంవరించిన, సంచరింపక 

పోయినను ఆ (ప్రాణ దేవత 

అలసటెన్నడు పొందనేరదు 

నాశమెన్నడు చెందనేరదు 1.5.74 


సర్వ భూతము లే విధమ్ముగ 

(ప్రాణ దేవత గావనెంతురొ 

ఈ రహస్య మెరుంగు వానిని 

'ప్రాణదేవత యట్లు గాచును కక్‌ 


ప్రాణదేవత కరుణ పొందిన 

నొని విషయము: నందుమూనవ్పు 

లంత ఏడ్భొననేమి? దుఃఖము 

లాతనిని బాధింపనేరవు 1.5 76 


ఎవరు సంన్యానా శ్రమమ్మున 

చేరుదురొ పుణ్యములు వారిని 

చేరు, బాధలు వారినంటవు 

వారు దేవతలై చరింతురు వ 


చిత్రమగు ఈ సృష్టి లోపల 

ఇంద్రియమ్ముల తీరు గాంచిన 
రెనిపసినదిఅచర్‌తిచేడి 

నియమమొక్కటి గోచరించును 1.5.78 


బృహథ్గీీ ల్లా | వుసన చెన్నప్ప 


వాణీ పలుకగ, చెవియు వినగను 
కన్ను చూడగ వ్రతము గైకొని 
ఒకటి కంటెను ఒకటి మించిన 
స్పర్హతో సనులాచరించెను 


ఇం(ద్రియమ్ముల వ్రతమెరింగిన 
వృత్యువొక్క్కొ కదాని తాకగ 
వాణి పలుకగ, చెవియు వినగను 
కన్ను చూడగ లేకపోయెను 


కాని దేహము లోని ప్రాణము 
అలసి తన పని మానకుండుట 
చూచి అది తమ కంటె శ్రేష్ట 
మ్మని (గ్రహించినవింద్రియమ్ములు 


మాటలాడుచు వాక్కు, కనుచును 
కన్ను, వినుచును చెవులు కూడా 
అలసి పోవును కాని ప్రాణము 
అలసి తన పని మాన దెప్పుడు 


కదిలినను మరి కదలకున్నను 
అలసటెరుగని దొక్క ప్రాణమె 
కనుక ప్రాణము రూపు దాలిచి 
ఇంద్రియమ్ములు (ప్రాణమనబడు 


(ప్రాణ దేవత కరుణ చేతనె 
అగ్ని దేవత, సూర్య దేవత 
చంద్ర దేవత వ్రతము గైకొని 
లోకమున వెలుగొందుచున్నవి 


1.5.79 


1.5 80 


1.5 81 


1.5 82 


1.5.83 


1.5.84 


a7 


ఇం([ద్రైియమ్ముల నడుమ (ప్రాణ 

ముండు నట్టుగ అగ్ని మొదలగు 

దేవతాతతి నడుమ వాయువు 

సంస్టితమై యొప్పు చున్నది 1.5.85 


అన్యదేవతలస్తమించిన 

అస్తమించును గాని వాయువె 

అస్తమించని ప్రాణ దేవత 

అదియునెప్పుడు కదలు దేవత 1.5.86 


సూర్వ్యుడీ ప్రాణమ్ము చేతనె 

పొడుచుచుండును క్రుంకుచుండును 

కనుకనే దేవతలు దానిని 

స్వీయ ధర్మము చేసుకొన్నవి. 15:87 


ప్రాణమే ఈ రోజు రేపని 

పలుకుచుంచురు లోకమందున 

కనుక మనమీ (ప్రాణ వ్రతమును 

దృఢముగా పొటింప వలయును 1.5.88 


దేహమున |ప్రాణమ్మపాన 

మ్మెటుల సాగునొ తెలిసి మనుజుడు 

ప్రాణమును లక్ష్యమున నిలిపిన 

మృత్యువతనిని పట్టు జాలదు 1.5.89 


(ప్రాణమెట్టుల జీవితాంతం 
రి 
బుండు, నట్టుల లక్ష నద్దిని 
గాంచుటుచితము, అపుడె ప్రాణ ము 
నోజ్జ సాలోక్యత లభించును 1.5.90 


డా | వసన చెన్నప్ప 39 


6. నామరూాప భిన్నతలో ఆత్మ - ప్రాణమేసత్‌ 


సృష్టిలో మన కనుల బడియెడి 

వస్తు సంతతి నంతయును నా 

మమ్ము, రూపము, కర్మమనియెడి 
(త్రికమునందే చేర్చ వచ్చును 1.6.1 


కంటికగుపడు వస్తురూసమె 
రూప; మా రూపమున కొప్పిన 
యటు వాణియె పేరు పెట్టును 
es 
ఆ పేరునే నామమందుము 1.6.2 


నామములు పుట్టించు వాణియె 

ఏకతను సాధించు వాణియె 

బ్రహ్మయై తనలోన నామము 

లెల్ల ధారణ జేయు వాణియె 1.6.3 


రూపములు పుట్టించు నే త్రమె 

ఏకతను సాధించు నెత్రమె 

బహ్మయై తనలోన రూపము 

లెల్ల ధారణ జేయు నెత్రమె 1.6.4 


కర్మలను పుట్టంచు నాత్మయె 
CL 92 
ఏకతను సాధించు నాత్మయె 
బ్రహ్మయై తనలోన కర్మల 
నెల్ల ధారణ జేయు నాత్మయె 1.6.5 


కనుల కగుపడనల్హ కర్మా 

తక జగత్తును జాగృతమ్మగు 

నటుల జేయునదాత్మయే, విష 

మమతకు సమతను గరార్యు నాత్మయె 1.6 6 


+0 


పిండ గతనుగు వాణిలో (బ్ర 
హ్మాండ గతమగు పేరు జేరును 
సిండగతమగు కంటిలో బ్ర 
హ్మాండగతమగు రూపు జేరును 


పిండగతమగు ఆత్మలో బ్ర 
హ్మాండ గతమగు కర్మ చేరును 
వాణీ చత్తువు రెండు కూడా 
ఆత్మతోనే కూడి యుండును 


ఆత్మ ఒక్కటి సత్‌ పదార్హము 
సత్య రూపములైన చక్షువు, 
వాణియును తన్నావరింసగ 
నలరుచుండును తనువు లోపల 


చెక్కు చెదరక సంచరించెడి 
'ప్రాణమాత్మకు భౌతికాకృతి 
పేరు వాణికి భౌతికాకృతి 
రూపు కంటికి భాతికాకృతి 


న 


బృహర్గీత 


1.6.7 


1.6.8 


1.6.9 


1.6.10 


ద్వితియాధ్యాయుం 
1. గార్భ్యునికి అజాత శ|త్రుని (బ్రహ్మోపదేశం 


దృప్త బాలాకీయనంబడు 

గార్భుడుండెను పూర్వ యుగమున 
బ్రాహ్మణుడ నేననుడు గర్వా 

ధిక్యమున చరియించుచుండెను స. 


ఒక్క రోజున కొనిరాజు న 

జాత శ [తుని గాంచి ఆతడు 

నికు (బ్రహ్మము గూర్చి తెలుపుదు 

ననుచు గర్వము తోడ పలికెను 21s; 


“ఇట్లే పలుకులు పలికినందుకు 

ఈయ వలయును నీకు లక్షలు 

(బ్రహ్మ విద్యను గోరి జనకుని 

గాంతు రేలకొ పిచ్చి జనములు?” 2.1.3 


నర్మ గర్భము గాగ పలికిన 

రాజు పలుకుల అర్హమెరుగక 

గర్గజుండాదిత్య పురుషుడు 

బ్రహ్మమని వక్రోక్తులాడెను 2.1.4 


సృష్టిలో అలరారు భరాతము 

లందు సూర్యుడు గ్రేష్టుడనియెడి 

శాస్త్ర వచనము మది దలంచుచు 

రాజు పలికెను కాదు కాదని 2.1.5 


రాజు పలికిన సలుకుల్‌ పక 
నీత కిరణుండైన చంద్రుని 
(బ్రహ్మగా భావింతునేనని 
గార్భుడాడెను గర్వమెసగగ 


వెన్నెలనియెడి ధవళ వస్త్రము 
డాల్సి వెలిగెడి సోమ రాజును 
జడముగా నే దలతుననుచును 
రాజు పలికెను నిర్భయమ్ముగ 


రాజు పలికిన పలుకులొప్తుక 
లోకమున విద్యుత్తు పురుషుని 
(బ్రహ్మగా కొనియాడ గలనని 
గార్భుడాడెను గర్వమెసగగ 


జగములో విద్యుత్తు వెలిగెడి 
జడ పదార్ధము, శా(స్త్రమెప్పుడు 
సత్యమును ప్రకటించుననుచును 
రాజు పలికెను నిశ్చయమ్ముగ 


రాజు పలికిన పలుకు లి"ప్పుక 
గగన పురుషుని బ్రహ్మామనుచును 
గార్ఫుడాడ నసత్యవచనము 

/ 
కాశిరాజుకు వింత దోపగ 


పూర్ణమే యగు గాక గగనము 
అది ప్రవర్తన లేని ద్రవ్యము 
వలదు మిధ్యా వచనమనుచును 
రాజు పలికెను నిశ్సయమ్ముగ 


బృహర్గీత 


2.1.6 


2.17 


2.1.8 


2.1.9 


2 1.10 


2.1.11 


డా | వసన చెన్నప్ప 


రాజు నూటలు సరకు సేయక 
వాయు పురుషుని బ్రహ్మమనుచును 
గార్భుడాడె నసత్యవచనము 

రాజు బుద్ధికి వింత దొపగ 


ఇం(ద్రశబ్రము తోడనొప్పుచు 
అడ్డు లేనటువంటి గతితో 
కదల నేర్చిన వాయువెప్పుడు 
'బహ్మగాదని రాజు పలికాను 


రాజు పలుకులు లక్క వెట్టుక 
అగ్నిపురుషుని (బహ్మామంచును 
గార్భుడాడనసత్య వచనము 
రాజు మనసుకు బాధ కలుగగ 


సహన శక్తిని డాల్ఫి సర్వము 
కొల్ల గల్గిన యంత మాత్రన 
అగ్ని 'బహ్మామ్మెట్టులగునన 
రాజు పలికెను గార్భు తోడను 


శా,స్త్రగతిని అతిక్రమించక 
రాజు పలికెడి పలుకులను విని 
జలపురుషుడే బ్రహ్మమనుచును 
గార్భుడాడె నసత్యవచనము 


జలము మనకనుకూల తత్త్వము 
సర్వులకు రుచిగూర్చునట్టిది 
అంత మాత్రము చేత బ్రహ్మము 
కాదు లెమ్మని రాజు పలికాను 


2.1.12 


2.1.13 


2.1.14 


2.1.15 


2.1.16 


2.1.17 


44 


బృహర్గీత 


రాజు మాటల లోని అర్హము 
ల్‌ 
తెలియనేరని గార్భుడద్రము 
లోన కనబడు బొమ్మ పురుషుని 
బ్రహ్మమని వాదోక్తులాడెను 2.1.18 


కొంతివంతంబైన దర్శణ 

మందు గనబడునట్టి ప్రతిబిం 

బమ్ము బొమ్మగు గాని బ్రహ్మ 

మ్మెట్టులగునని రాజు పలికెను 2.1.19 


నడిచి ముందుకు సాగు మనుజుని 

చెవులలో బడునట్టి శబ్దము 

(బ్రహ్మమని గార్భుండు పలికాను 

రాజు మాటలు లెక్క సేయక 2.1.20 


శబమనునది సృష్టిలో ఆ 
ర్‌ం 
కాశ గుణమగు కాని బ్రహ్మము 
కాదు కొదని రాజు గార్హ్యున 
తోడ పలికెను నిశ్సయమ్ముగ 2.1.21 


రాజు మాటులు లక్క సేయని 

గార్భుడంతట గర్వమెసగగ 

దిక్పురుషుడే బ్రహ్మమంచును 

మూర్భుడై వాదమ్ము చేసెను హత 


ఆత్మలందు వసించు బ్రహ్మమె 

అన్ని దిక్కుల వెలుగుచుండును 

దిక్కు జడమగు గొని (బ్రహ్మము 

కాదు కాదని రాజు పలొను 2.1.23 


డా || వసన చెన్నప్తు 


సత్యమును వచియించు రాజును 
జి జ 

లక్క సయని గార్భుడప్తుడు 

సలికె ఛాయా పురుషుడే పూ 

జింప గలిగిన (బహ్మమంచును 


నరుడు ఛాయా పురుషునెప్తుడు 
వృత్యువని ఖావింప వలయును 
ఛాయ (బహ్మామ్మనుట శాస్త్రము 
కంటె భిన్నంబైన వచనము 


రాజు పలికిన సత్య వచనము 
సరకు సేయని గార్భుడప్పుడు 
మన శరీరములోని పురుషుడు 
(బ్రహ్మమని వాదోక్తులాడెను 


రాజు గార్హ్యుని పలుకు కాదని 
ఆత్మనెప్తుడు ఆత్మనంతము 
గాదలంచిన వాడు జగమున 
ఆత్మనంతుండై వెలుంగును 


దేహమున నివసించు ఆత్మ మ 
రొక్క ఆత్మను కోరుచుండును 
లేనిచో అది ఏమి సేయగ 
జాలదని సత్యమ్ము పలికెను 


బ్రహ్మ విషయమునందు సందే 
హమ్ము నొందుచు మౌనముద్ర వ 
హించు గార్భుని జూచి యాతని 
తోడ నృపుడీ గతి వచించెను 


2.1.24 


2.1.25 


2.1.26 


2.1.27 


2.1.28 


l:29 


46 


“నీకు తెలిసిన దింత మాత్రమె 
తెలుసుకోవలసింది వేరుగ 
నున్నదని పలుకంగ నాతడు 
దీక్షనిమ్మని అడిగె రాజును 


4 ఒబ్రహ్మమెరిగిన వాడు బ్రాహ్మణు 
డతడు క్షత్రియు జేరి బ్రహ్మము 
గూర్చి ఏ గతి అడుగునయ్యా? 
ఐన నేమి వచింతు నీకును?” 


అనుచు గార్వ్యుని వెంటనిడుకొొని 
నిదుర వోయెడి నరుని చెంతకు 
చేరి యాతని భిన్న భిన్నము 

లైన పెర్లతొ పిలవసాగెను 


కొని యాతడు లేవకుండిన 
తట్టిలేపెను, చినరికాతడు 

లేచి యుండుట చూచి కానీ 
రాజు గార్ఫ్యునితోడ ఇట్లనె = 


“అయ్య! ఈ విజ్ఞాన పురుషుడు 
ప్రాణమెంతో అలసి పోవుటు 

చేత జాగ్రత్‌ స్వప్పదశలను 
(క్రమముగా తానధిగమించెను 


పూర్వమింద్రియముల కొసంగిన 
జ్ఞానమును తన జ్ఞాన బలమున 
సం([గ్రహించియు తనదు హృదయా 
కాశమందే నిదుర వోయెను 


2.1.30 


2.1.31 


2.1.32 


2.1.33 


2.1.34 


2.1.35 


డా | వసన చెన్నప్ప 


లోకమున నిద్రించు వానిని 

చూసి యితరులు “స్వపితి యందురు 
వాస్తవమ్మున కితడు నిజరూ 

పమ్ము లోపల చేరి యుండును 


అప్పుడీ విజ్ఞాన పురుషుడు 
(ప్రాణములతొ పాటు వాక్కును 
నేత్రమును శ్రోత్రమును మనసును 
లాగి తనలో పట్టి యుంచును 


తన్ను తానెరుగంగ లేనిసు 
సుస్తీ కంటెను భిన్నమగు స్వ 
స్నమ్ములో విహరించు ఆత్మకు 
కలుగుచుండెడి జగములెన్నో 


స్వవ్న లోకము లోన ఈతడు 
చక్రవర్తె జ్ఞాన ఖనియై 
యగ అ 
గొప్ప వాడై సెవకుండై 
వ్యవహ రించును వెంట వెంటనె 


సేవకాతతి వెంటనిడుకొని 
రాజు రాజ్యములోన తిరిగిడి 
రీతి జీవుండింద్రి యమ్ముల 
తోడ దేహమునందు తిరుగును 


గాఢ నిద్రా సమయమందున 
తెలియడీ విజ్ఞాన పురుషుం 
డెక్కడుండునొ? ఏమి సేయునొ? 
ఏమియగునో? కొంచెమైనను 


2 1.36 


2.1.37 


2.1.38 


2.1.39 


2.1.40 


2.1.41 


48 


బృహర్షీత 


హృదయ కోశము నుండి వెల్వడు 

చుండు డెబ్బది రెండు నేలహి 

తానాడులు శరీరమున వ్యా 

పించుము పురీతతములనబడు 2.1.42 


ఈ పురీతత నాడులన్నిటి 

లో సుషున్ను యె గ్రేష్ట్రమైనది 

దానిలో విజ్ఞాన పురుషుడు 

చేరి ఆనందించు చుండును 2.1.43 


బాలకుండును, చక్ర వర్తియు 
యోగి వరుడానంద రసమున 
నిదుర వోయెడి రీతి ఆత్మ సు 
షుప్తీలో నిద్రించుచుండును 2.1.44 


తంతువాధారమ్ముగా సా 

లీడు కిందికి మీది కేగెడి 

సరత వుడు సలచరికడును 

జా(గదాది యుదష్టలందున 2.1.45 


అగ్ని ముఖమున నిప్తు రవ్వలు 

లేచునట్లుగ ఆత్మ నుండియె 

లేచి జ్ఞానమ్మిం ద్రియమ్ముల 

చేతనమ్మొనరించు చుండును 2.1.46 


ఈ శరీరము లో వసించెడి 
ఆత్మయే విజ్ఞాన ఘనమగు 
తేజరిలు (బ్రహ్మాండమందలి 
(బ్రహ్మమే విజ్ఞాన ఘనమగు 2.1.47 


డా | వసన చెన్నప్ప 


చేతనమ్మగు బ్రహ్మమే సూ 
ర్యాది తికములను సృజించును 
ఉపనిషత్తులు దానినే స 

త్యస్య సత్యమ్మని వచించును 


పిండగతమగు ఆత్మసత్యము, 
ఆత్మ కాత్మై వెలుగు నీబ 
హ్మాండ గతమగు ఆత్మ, దానిని 
సత్యమునకే సత్యమందురు 


2 ప్రాణము - ఆత్మ 


ఆత్మయే శిశు రూప వత్సము 
అన్నమే బంధించు దామము 
చెవులు కన్నులు నాల్క ముక్కులు 
సప్త శత్రువు లగును దానికి 


ఇం(ద్రియమ్ముల నడ్డగించున 
దిక్కు |(ప్రాణమె కనుక ఆత్మను 
ప్రాణ రూపమ్మెన మేకున 
బాగుగా బంధించ వలయును 


(పాణమనియెడ క "య్యుకాత్మను 
కట్టు యిం|(దియ సంగ దోషము 
లంట కుండెడి వాని కేడు న 
నింప జాలని శక్తు లబ్బును 


(ప్రాణముంబలె ఆత్మ రూపం 
బైన శిశువును వేద్కుతో ని 
ర్రపముంబొనరించు నాతని 
అక్షిలో దేవతలు నిలుతురు 


49 


2.1.48 


2.1.49 


2.2.1 


2.2.2 


2.2.3 


2.2.4 


50 


కంటి లోపలి ఎర్ర జీరల 

లోన రుద్రుడు, జల కణమ్ముల 
లోన మేఘుడు, పాపలో ఆ 
దిత్వుడుండయు గాచుచుందురు 


నలుపు లోపల అగ్ని తెలుపున 
నింద్రుడలరగ, క్రింది రెప్పున 
భునియు మరి పై రెప్పన దివియు 
నిలిచి యెప్పుడు గాచుచుండును 


నిర్మలమ్మగు (ప్రాణమట్లుగ 
ఆత్మనుంచిన వాని నేత్రము 
నందు దేవతలున్న యట్టుల 
నీరమునను సప్తర్గులుందురు 


తత్త్వవేత్తలు దీనినెంతయు 
సుందరమ్ముగ పోలి చెప్పిరి- 
“సోమ రసమును పోసి నింపిన 
పాత్ర ఒక్కటి ఒప్పుచున్నది 


సర్వ రసముల తోడ నిండిన 
చమన తలక్రిందై వెలుంగును 
దాని కడ సప్తర్ణులుందురు 
వాణి బ్రహ్మము వ్యాఖ్యసేయగ 


మస్తకమ్మే పాత్ర యనునది 
ప్రాణరసమె నిండి యున్నది 

చెవులు కన్నులు ముక్కు పుటములు 
నాల్కయే సప్తర్దులనునవి 


బృహర్షీః 


PA 


2 2.6 


2.2.8 


Z.2.9 


2.2.10 


డ్‌ || 


దుంపన ఇనుప] 


నం 


ఇవులు గీతను భరద్వాజులు, 
కనులు విశ్వామిత్ర జనుద 
గులు, న నాసికా పుటంబులు వ 


9 nz క్‌ ౯ 
అష్ట పత 3). 9 [గుం భయం 


“(టి న క్ర యి భంగం 
ww!) 
“అథి ఉండ భు ఎటెద్రచ 
= 
gean TE <r wean Mee ల 
జల్‌ 9% షు తన బడు 


aE హాసు తేలీయువలయును 


శ్‌ క ప్ర శ రగ CE 
శేతనుందున సప్త ౧వ 


అుండ్‌ కొరతలు దర్శినః నై 
విర్ర నంత సష్తక్తుతుందేయు 


యోగి పుఠలుసుని గొాచూనుందురు 


(బ్రహ్మామునకు ఎబులందు రూపులు 
వనూర్తవు” ఎటు గదు “లమనియును 
మర SO నవ్యుతమనియు (ప 
జాబిలి ర్త స్స 
త్యక్షనునియమ వర్‌ *క్షమనియును 


హాయిురాకొశ ముల కంటెను 
భిన్నమైనది మూర్త రూసము 
సూర్యుడే ఆ మూర్త రూసము 
(బ్రహ్మమునకు ప్రత్యక్ష రూపము 


స్పష్టిలో ప్రతి మూర్త రూపము 
నందు బ్రహ్మము గోచరించును 
మూర్త రరాపసముల యొతొనికి 


చరవు సీను సూ *ర్యణవనత 


51 


2.2.11 


Zl 12 


2.2.13 


2.3.1 


2.3.2 


2:33 


(ce) 


ప్రాణికోటి హితమ్ము గోరుచు 
బ్రహ్మ బ్రహ్మాండము సృజించెను 
సృష్టిలో గల మూర్త రూసము 


అంటకనె తానుండ క నేర్చెను 


మూర్త రూసములందు (స్థం 
డైన సూర్వుడె (ప్రతి దినమ్మును 
బ్రహ్మమును లోకమ్ములకు ప్ర 
త్యక్ష పరిచెడి మర్త్య రూపము 


వాయుదాకాశ ములు రెండును 

బహ్మమునకమూర్త రూపములు 
హ్మమన సామాన్యుడా? ఈ 

మండల సార్వభౌముడు! 


Ce 


E 
సౌర 


సకల మూర్తా మూర్త రూపము 
అందు (బ్రహ్మాము వ్యాసకుందై 

దా 
యోగులకు కనిపించుచుండును 


కొని వాటికి అంటడెప్తుడు 


పిండ గతమగు ప్రాణ దేవత 
హృదయ గతమగు గగన దేవత 
రెండు కూడా బ్రహ్మమునకు ప 


రోక్ష రూసములగుచు నిప్పును 


ఇట్టు రూపమ్ముల రసమె కుడి 
నేత్రమున కనిపించు పురుషుడు 
తొంగి చూచిన యటులతోచు ప 
కో క పురుషున కషతనసమగు 


2.3.4 


2.3.5 


2.3.6 


Duds] 


2.3.8 


డా | వసన చెన్నప్పు 53 


నిర్వికల్ప సమాధి లోపల 

నిలిచి ధ్యానము సేయు యోగికి 

బ్రహ్మ సాక్షాత్కార మగును వి 

భిన్నమగం ఆకృతులతిడను | 23.10 


కుంకుమాకృతిలోని ఉడుపుగ, 

పాండు వర్షములో ని ఉన్నిగ, 

ఇంద్రగోపము, అగ్ని తేజము, 

శ్వేత కమలము, మెరుపు తీగగ 2.3.11 


అంతకంతకు వెలుగు అమితా 

కారమిది యని చెప్పుజాలక 

నిత్య సాధకులైన యోగులె 

“నేతి నేతిని పలుకుచుందురు 2.312 


4. మె[తేంయధయో యాజవలు_(ల సంవాదం 
పై! క్రాణల్కు 


యాజవల్య్య మహారి సంన్యా 

=e 0౫ 

సాశ్రమమ్మును స్వీక రించుచు 

ఆస్తి విభజన సేతుననె మై 

త్రేయి కాత్యాయనుల తోడను 2.4.1 


“సర్వ సంపద లా(శయింపగ 

సుఖము గూార్సెడ భరామిియంతయు 

నాది యైనను ముక్తి యెట్టుల 

దొరుకు?” నని మైత్రేయ యడిగెను 2.4.2 


““డబ్బుగల వాడెట్లు జగమున 
సుఖము గా జీవింప గలడో 
నీవునటే యుండ గల్లుదు 
రా క. 
వంత మాత్రమె, ముక్తి కలుగదు” 2.4.3 


5 4 


స్వామి! నేసెదోనితో నవ్వు 

(ల జో 
తత్త్వమును సాధింప బేనో 
దానితో నాకేమి లాభము? 
ముక్తి మార్గము చూప గోరెది? 


“నేటికిని ప్రియురాల! నన్నీ 

వెంత ప్రియముగ అడుగుచుంటి ని! 
ఆత్మతత్త్యము నెరుగ జొప్పుద 
శ్రద్దతి" ఆలించ వలయును 


స్వీయ కామన గోరు నాధుడు 
ప్రేతి పాత్రుడు కాడు భార్యకు 
భార్య కామన దీర్ఫు నాధుడె 

భార్యకెప్పుడు ప్రీతి పాత్రుడు 


స్వీయ కొమన గోరు భామిని 
(పేమ రూపిణీ కాదు భర్తకు 
భర్త కామన దీర్ఫు భార్యయె 
భర్తకెప్తుడు (ప్రేమ రూపిణి 


స్వీయ కామన గోరు జనకుడు 
ప్రీతి పాత్రుడు కాడు సుతునకు 
సుతుని కామన దీర్భు జనకుడె 
సుతునికెప్పుడు ప్రీతి పాత్రుడు 


స్వీయ కామన గోరు విత్తము 
ప్రీతి పాత్రము కాదు - ఆత్మకు 
ఆత్మ కామన దీర్యు విత్తమె 
ఆత్మకెప్తుడు ప్రీతి పాత్రము 


2.4.6 


2.4.7] 


2.4.8 


2.4.9 


జృహార్షీత 


డో | వసన చెన్నప్ప 


స్వీయ కామన గోరు బ్రాహ్మణు 
డగునె జనులకు ప్రీతి పాత్రుడు? 
జనుల కామన దీర్చు బ్రాహ్మణు 
డగును జనులకు ప్రీతి పాత్రుడు 


స్వీయ కామన గోరు క్షత్రియు 
డగునె జనులకు పీతి పాత్రుడు? 
జనుల కామన దీర్ఫు క్షత్రియు 
డగును జనులకు పీతి పాత్రుడు 


స్వీయ కామన గోరు లోకులు 
ప్రీతి పాత్రులు కారు పరులకు 
పరుల కామన గోరు లోకులె 
సరులకెప్పుడు ప్రీతి పాత్రులు 


స్వీయ కామన గోరు దేవత 

అగునె జనులకు (పేమ పాత్రము ? 
జనుల కామన దీర్ఫు దేవత 
లగును జనులకు (పేమ పాత్రము 


స్వీయ కామన గోరు భూతము 
అగునె జనులకు ప్రీతిపాత్రము? 
జనుల కామన దీర్ఫు భూతము 
లగును జనులకు ప్రీతిపా త్రము 


స్వీయ కామన గోరు సర్వము 
ప్రీతి పాత్రము కాదు జనులకు 
జనుల కామన దీర్ఫు సర్వమె 

జనులకెప్పుడు ప్రీతి పాత్రము 


2.4.10 


2.4.11 


2.4.12 


2.4.13 


2.4.14 


2.4.15 


55 


ఆత్మనే దర్శింప వలయును 
ఆత్మనే ఆలింప వలయును 
ఆత్మనే చింతింప వలయును 
ఆత్మనే ధ్యానింప వలయును 


ఆత్మనే కని నినుట చేతను 
ఆత్మ యందలి తలపు చేతను 
ఆత్మ విజ్ఞానమ్ము చేతను 


సర్వమును తెలియంగ వచ్చును 


ఆత్మ కంటెను జ్ఞానమును భి 
న్నమ్ముగా లెక్కించు వానిని 


జ్ఞానమే త్యజియించుచుండుము 
కనుక ఆత్మను తెలియునలయును 


ఆత్మ కంటెను క్షాత్రమును భి 
న్నమ్ముగా లెక్కించు వానిని 


కాత్రమే త్యజియించు చుండును 
కనుక ఆత్మను తెలియ వలయును 


ఆత్మ కంటెను లోకముల భి 
న్నమ్ముగా లెక్కించు వానిని 


లోకములు తృ్వజయించుచుండును 
కనుక ఆత్మను తెలియ వలయును 


2.4.16 


2.4.17 


2.4.18 


2.4.19 


2.4.20 


2.4.21 


బృహర్షీత 


డా | వుసన చెన్నప్ప 


ఆత్మ కంటెను దెవతల భి 
న్నమ్ముగా లెక్కించు వానిని 
దేవతలు త్యజియించుచుండును 
కనుక ఆత్మను తెలియ వలయును 


ఆత్మ కంటెను భూతముల భి 
న్నమ్ముగా లెక్కించు వానిని 
భరాతములు త్యజియించుచుండును 
కనుక ఆత్మను తెలియ వలయును 


ఆత్మ కంటెను సర్వమును భి 
న్నమ్ముగా లెక్కించు వానిని 
సర్వమే త్యజియించుచుండును 
కనుక ఆత్మను తెలియ వలయును 


దుందుఖిని (మోగించినప్పుడు 
పుట్టు ధ్వనులను పట్ట నెంచిన 
దుందుఖైనను లేక దానిని 

కొట్టు వానిని పట్ట వలయును 


శంఖమును పూరించినప్తుడు 
పుట్టు రవములు పట్టు నెంచిన 
శంఖమైనా పట్టుకో వలె, 
శంఖ దారిని పట్టుకో వలె 


వీణియను మైోాగించినప్పుడు 
పుట్టు ధ్వనులను పట్టగోరిన 
వీణనైనా పట్టు వలయును, 
వైణికుని పట్టంగ వలయును 


2.4.22 


2.4.23 


2.4.24 


2.4.25 


2.4.26 


2.4.27 


ర్‌7 


వ. 


వేణువును మోగించినప్పుడు 
పుట్టు ధ్వనులను పట్టనెంచిన 
వణువును పట్టుంగ వలయును, 
వేణుధరు పట్టంగ వలయును 


ఇట్టులే సంసారమును ప 
ట్రుంగ నెంచిన ఇం(ద్రైయమ్ముల 
పట్టవలయును, పిదప ఆత్మను 
తెలివితో పట్టంగ వలయును 


తడిసి కట్టెలు మండునప్తుడు 
చూడరో మైత్రేయి! పాగలను 
అరసి చూడగ నాల్లు వేదము 
లాత్మ నిశ్వాసమ్ములనబడు 


తక్కు స్పర్శలకా (శ్ర యమ్మగు 
ముక్కు గంధ సమాశ్రయమ్మగు 
జిహ్వ రసముల కాశ్రయమ్మగు 
క్‌ న్ను రూప సమాశ్ర యమ్మగు 


చెవులు రవముల కాశ్రయమ్మగు 
మనసు కోర్కెల కాశ్రయమ్మగు 
వాణి బుక్కుల కాశ్రయమ్మగు 
ఆత్మ వాణికి ఆశ్రయమ్మగు 


ఉప్పు - నీటంగలిసి నీటిని 

ఉప్పు జేసిన యంత మాత్రన 
ఉప్పు, నీరూ ఒక్కటగునే ౧ 
బ్రహ్మ, సృష్టి ఒక్కుటగునే ? 


2.4.28 


2.4.29 


2.4.30 


2.4.31 


2.4.32 


2 4.33 


డా | వంసన చెన్నప్ప 


వినుము ఓ మైత్రేయి! ఆత్మ అ 
నంతమై విజ్ఞాన ఘనమైై 
భూతములతో ప్రకటమై మరి 
వాని లోనే దాగి యుండును 


ఆత్మ యూ భూతముల తోడను 

'ప్రకటమగుచున్నంత వరకే 

సంజ అనునది, విడిచిపోయిన 

పిదప దానికి సంజ యుండదు 
“అత్మ భూతములను త్యజించిన 
సంజ్ఞ లలల నన్నిటు 
మోహ పెట్టుదురెందుకని మై 
(త్రేయి అడిగెను యాజ్ఞవల్క్యుని 


అందుకాతడు కలత వెట్టగ 

నీకు చెప్పుట లేదు, ముందరి 
విషయ మెరుగగ దిని చెప్తుటు 
సముచితమ్మని విన్నవించితి 


ఆత్మ భరాతములందు (పకటుం 
బైన యప్పుడె ద్రైతమ్తగు, ద్వ 
తమ్మునందే ఆత్మ విషయము 
తెలిసికొనుటకు వీలు కలుగంను 


ఒక్కురినొక్కరు తెలిసికొందురు 
ఒక్కరినిక్కరు చూచుకొందురు 
ఒకరినిక రాలించుకొందురు 

ఒక రిక్‌”క్కరు చెప్పుకొందుదు 


2.4.34 


2.4.35 


2.4.36 


2.4.37 


2.4.38 


2.4.39 


59 


60 


బృహర్షీత 


భరాత సంతతి నుండి వేరై 

ఆత్మ తన సంపూర్ణ రూపము 

లోన జేరిన దేనితో మరి 

దేని నాఘాణించగలుగును ౧ 2.4.40 


దేని దేనితొ చూడగలుగును? 

దేనితో ఆలించగలుగును? 

దేని దేనితొ చెప్పుగలుగును? 

దేనితో మరి తెలియగలుగును ? 2.4.41 
ఆత్మచే సర్వమ్ము తెలియును 

ఆత్మచే గుర్తింపు గలుగును 

కాని ఆత్మను తఆలియుటెట్టుల 0 

తెలియు వానిని తెలియుటెట్టుల 9 2.4.42 


భూత జాతము నుండి ఆత్మను 

వేరు జేసిన సంజ్ఞ యుండదు 

ద్రైతమందే ఆత్మ తత్త్వము 

తెలియ గల్లుట సులభ సాధ్యమూ 2-4-33 


వ్‌, యాజ్ఞవల్క్యుడు మైతేయికి బోధించిన 
మధు విద్య - బ్రహ్మవిద్య 


పృధిని మధువగు ప్రాణి కోటికి 
ప్రాణులన్నియు మధువు ప్పుధివికి 

పుధివిలో వ్యాపించు తేజో 

మయుడు (బహ్మాండమున కాత్మ 2.5.1 


ఇం[దియములకు నాయకుండై 

పిండమున వెలుగొందుచుండెడి 

అవుత రూపుండైన పురుషుని 

తెలియ వలె జీవాత్మ గానే 227 


డా | వసన చెన్నప్ప 


జలము మధువగు ప్రాణి కోటికి 
ప్రాణులన్నియు మధువు నీటికి 
జలముతో వ్యాపించు తేజో 
మయుడు బ్రహ్మాండమున కొత్మ 
రైతసస్తేజోమయుండై 

పిండమున వెలుగొందుచుండెడి 
అమృత రూపుండైన పురుషుని 
తెలియవలె జీవాత్మగానే 


అగ్ని మధువగు ప్రాణి కోటికి 
ప్రాణులన్నియు మధువు - అగ్నికి 
అగ్నిలో వ్యాపించు తేజో 
మయుడు బ్రహ్మాండమున కాత్మ 


వాజ్మాయస్తేజోమయుండై 
పెండమున వెలుగొందుచుండెడ్‌ 
అమృత రూపుండైన పురుషుని 
తెలియవలె జీవాత్మ గానే 


గాలి మధువగు ప్రాణి కోటికి 
ప్రాణులన్నియు మధువు గాలికి 
గాలిలో వ్యాపించు తేజో 
మయుడు బహ్మాండమున కాత్మ 


ప్రాణమయ తేడోమయుండై 
పిండమున వెలుగొందుచుండెడి 
అమృత రూపుండన పురుషుని 
తెలియవలె జీవాత్మగానే 


61 


2:53 


2.5.4 


2.5.5 


2.5.6 


2.5.7 


2.5.8 


62 


ప్రాణి కోటికి మధువు సూర్యుడు 

సూర్యునకు మధువగును ప్రాణులు 
సూర్వునిలొ వ్యాసించు తేజో 

మయుడు బ్రహ్మాండమున కాత్మ 2.5.9 


చాక్షుషస్తే జోమయుండై 

పిండమున వెలుగొందుచుండెడి 

అమృత రూపుండైన పురుషుని 

తెలియవలె జీవాత్మగానే 2.5.10 


దిశలు మధువగు ప్రాణి కోటికి 

ప్రాణులన్నియు మధువు దిశలకు 

దిశలలో వ్యాపించు తేజో 

మయుడు బ్రహ్మాండమున కాత్మ 2.5.11 


(కోత్రమునకధి నాయకుండై 

సిండమున వెలుగొందుచుండెడి 

అవత రూపుండైన పురుషుని 

తెలియవలె జీవాత్మ గానే 2.5.12 


ప్రాణి కోటికి మధువు చంద్రుడు 

చంద్రునకు మధువగును ప్రాణులు 

చంద్రునిలొ వ్యాపించు తేడో 

మయుడు (బహ్మాండమున కాత్మ 2.5.13 


మానసస్తేజోమయుండై 

సిండమున వెలుగొందుచుండెడి 

అమృత రూపుండైన పురుషుని 

తెలియవలె జీవాత్మగానే 2.5.14 


డా|] వుసన చెన్నప్పు 


(ప్రాణులకు విద్యుత్తు మధువగు 
మధువు విద్యుత్తునకు ప్రాణులు 
మెరుపులో వ్యాపించు తేజో 
మయుడు (బహ్మాండమున కాత్మ 


తైజ సస్తేజీోమయుండై 
పిండమున వెలుగొందు చుండెడి 
అమృత రూపుండైన పురుషుని 
తెలియవలె జీవాత్మగానే 


ప్రాణికోటికి మధువు మేఘము 
మెఘమునకా మధువు (ప్రాణులు 
మేఘమున వ్యాపించు తేజో 
మయుడు బ్రహ్మాండమున కొత్మ 


సౌవరస్తేజోమయుండై 
పిండమున వెలుగొందుచుండెడి 
అమృతరూపుండైన పురుషుని 
తెలియవలె జీవాత్మగానే 


నింగి మధువగు ప్రాణి కోటికి 
ప్రాణులన్నియు మధువు నింగికి 
నింగిలో వ్యాపించు తేజో 
మయుడు బ్రహ్మాండమును కాత్మ 


హృదయ గగనములోన నిలిచియు 
పిండమున వెలుగొందుచుండెడి 
అమృత రూపుండైన పురుషుని 
తెలియవలె జీవాత్మగానే 


63 


2.5.15 


2.5.16 


2.5.17 


2.5.18 


2:95:19 


2.5.20 


64 


ప్రాణికోటికి మధువు ధర్మము 
ధర్మము నకును మధువు ప్రాణులు 
ధర్మమున వ్యాపించు తేజో 
మయుడు బ్రహ్మాండమున కాత్మ 


పిండగతమగు ధర్మమునకును 
నాయ తుండై వెలుగుచుండెడి 

అవుత రూపుండైన పురుషుని 
తెలియవలె జీవాత్మగానే 


ప్రాణికోటికి మధువు సత్యము 
సత్యమునకును మధువు ప్రాణులు 
సత్యమున వ్యాపించు తేజో 
మయుడు బ్రహ్మాండమున కాత్మ 


పిండగతమగు సత్యమునకును 
నాయకుండై వెలుగుచుండెడి 
అమృత రూపుండైన పురుషుని 
తెలియవలె జీవాత్మగానే 


సర్వమున వ్యాపించు (బ్రహ్మ 
మ్మాత్మయగు బ్రహ్మాండమునకును 
ఏక దేశిగ వెలుగు పురుషుం 
డాత్మయగు నీ పిండమునకును 


విశ్వమనియెడి చక్రమునకును 
నాభినేములు (బ్రహ్మమేయగు 
అన్ని లోకములన్ని దేవత 
అందులో గల ఆకులేయగు =: 


2.5.21 


2.5.22 


2:54:23 


2.5.24 


2252215 


2.5.26 


డా | వసన చెన్నప్ప 65 


నేను నీకలరంగ జెపిన 

విద్యనే మధు విద్య యందురు 

దధ్యజుండీ విద్య నశ్వికు 

మారులకు దయ తొడ జెప్పెను వ 


చిమ్మ చీకటిలోన జలదము 

మెరిసి వర్షము కురిసినట్టు- అ 
విద్యాంధకారమ్ములో మధు 

విద్య శాంతి నెసంగ జాలును 2.5.28 


పరమ పురుషుడు జీవ కోటికి 
రెండు కాళును నాలు కాళును 
ర్‌ లగి ల్‌ 
కలుగు జంతు శరీరములు రచి 
యుంచి ఉపకారమొ్మనర్భును 2.5.29 


అంతటను వ్యాపించి యుండెడి 

పరమ పురుషుడ గూటి లొపలి 

పక్షినోలె పురమ్ములందున 

భ[ద్రముగ శయనించియుండును 2.5.30 


పురములందున నిలిచి వెలిగాడి 

(బ్రహ్మమే అన్నిటిని వెలుపల 

నిలిచి కప్పును, ఆతడే అ 

న్నిటిని లోపల నిలిచి కప్పును isl 


ఆత్మ ఏ రూపమున జేరిన 

దాని రూపమె గలుగు దానికి 

కాని దాని యధార్ల రూపము 

మారి పోదే నాటికైనను 2:5:32 


66 


జీవుడక్కట మాయలోబడి 
ఎన్నియో రూపములు డాల్ఫును 
ముక్తి మార్గము నెరుగ జాలక 
ప చరియించుచుండును 


రూపములు వేలాది యున్నను 
(బహ్మామును బంధింపజాలవు 
శుద్ధమగు తన తకొపమునా 
(బహ్మమెప్పుడు వెలుగుచుండును 


పరము పురుషుని శుద్ధ రరాపమ 
గణ్యమైనది, ముందు వెనుకలు 
లేని యట్టిది, మరియు బాహ్యాం 
తరములైనను లేని యట్టిది 


అంతయును పరికింప గల్లిన 
ఆత్మయే మహనీయ (బహ్మాము 
(బ్రహ్మమును పరికింపగల్లిన 
ఆత్మయే ధన్యాతి ధన్యము 


యాజ్రవల్క్క్యుండట్ను (బ్రహ్మాము 
గూర్చి ఉపదేశించి “నా యను 
శాసనమ్మిదిగొను”) డనుచు మై 
(త్రేయి కాత్వాయనుల విడిచెను 


న 


2:54:33 


2.5.34 


2.5.35 


2.5.36 


2.5.37 


తృతీయాధ్యాయుం 


శే, జనకుని సభలో యాజ్జవల్య్య అశ్వలుల నివాదం 


లోక కళ్యాణార్హమై బహు 

దశ్షీణమ్మను పేర జనకుడు 

యజ్ఞమును మొదలిడగ కురు సాం 

చాల (బ్రాహ్మణులరుగుదెంచిరి 3.1.1 


అటుల వచ్ళన వారి జూడగ 

రాజు మనమున వేడ్కగ లిగెను 

శ్రేష్టుడగు విద్వాంసుడెవరో 

నిశ్చయమ్ముగ దెలియ వలెనని 3.1.2 


తక్షణమ్మే వేయి గోవులు- 

శృంగములకు సువర్ణ నాణెము 

లంచితముగ పదేసి చొప్పున 

కల్టినవి తెప్పించబడియెను 3.1.3 


అప్పుడా జనకుండు వారిని 

చూచి “మీలో గొప్ప బ్రహ్మ 

జ్ఞాని ఎవరో వారు గోవులు 

= 

తోలుకొని పోవచ్చు” ననియెను 3.1.4 


కానియెవ్వరు గోవులను తర 
లభించు సాహస బుద్ధి జూసరు 
యాజ్ఞవల్క్యుడు మాత్రమే తన 
ca 
బ్రహ్మచారిని పిలిచి యిట్లునె- 3.1.5 


68 


“ఓయి సామగ్రవుడ! నీవీ 
గోవులను మన ఆశ్రమమునకు 
తోలుకొని పొ” మ్మనగ నాతం 
డట్టులే సేయంగ బూనెను 


కాని (బాహ్మాణులెల్ల కశమ 
బూని యాతన తట్టుచుండగ 
అశ్వలుండను వాడు జనక పు 

రోహితుండు వచించెనిట్టుల- 


““మమ్ము మించిన బ్రహ్మవేత్తలె! 
ఐన మీకివె వందనమ్ములు 

క నా 

మేము గోవుల గోరువారమె 
కాని మీరలు తోలుకొంటిరి 


(బ్రాహ్మణులలో మీరు మిక్కిలి 
శ్రేష్టులని భావించినారో? 

మేము మిమ్ములనడుగు ప్రశ్నల 
కుత్తరమ్ము. ల”సంగ వలయును 


సృస్తిలో ఏ వస్తువైనను 
మృత్యువునకే లొంగి ఉండగ 
యజ కర్తకు ముక్తి యెట్టుగు 
యాజ్ఞవల్భ్యా చెప్పవయ్యా! 2) 


““అగ్నిదెవత పిండమందున 
వాణియ్మై భాసిల్దుచుండగ 
యజ్ఞమున ఉద్గాత వాణికి 
అన్ని రూపము మరల ఇచ్చును 


3.1.6 


31:7 


3.1.8 


3.1.9 


3.1.10 


3.1.11 


డా | వసన చెన్నప్ప 69 


పిండమును (బహ్మాండమందును 

వాక్కు బ్రహ్మాండాగ్నియందును 

కలుపుచును యజమాని మృత్యువు 

మీద విజయము నొంద జాలును నై 


పిండగత మౌ వాణియే బ 

హ్మాండ గతమౌ అగ్గి దేవత 

వాణి క్రమముగ అగ్నిరాపము 

నొందుటే అతిముక్తి యనబడు”” తనే 3 


“సృష్టిలోపలనున్నదంతయు 

పగలు రాత్రులతోడ కలిసియు 

నుండగా యజమానుడే గతి 

ముక్తినొందును వాటి నుండియు” 3.1.14 


“సూర్య దేవత పిండమందున 

చక్తువై భాసించుచుండును 

యజ్ఞమున యజమాని కంటికి 

హోత సూర్యుని రూపమొసగును 3.1.15 


చక్షు రూస వ్యష్టి కొలుకే 

దినము రాత్రములుండు మరి ఆ 

దిత్య రూప సమష్టికెన్నడు 

దినము రాత్రములుండ నేరవు 3.1.16 


సిండమును (బహ్మాండమందును 

చక్షువును - ఆదిత్యునందును 

కలుపుచును యజమాని మృత్యువు 

మీద విజయము నొంద జాలును 3.1.17 


70 


పిండ గతమౌ నేశ్రమే బ 
హ్మాండ గతమౌ సూర్య దేవత 
నేత్రమాదిత్య రూపమ్మును 
పొందుటే అతి ముక్తియనబడు”” 


“శుక్ర పక్షము, కృష్ణ పక్షము 

సకల వస్తుచయమ్ములో వ్యా 
పింపగా యజమాని యేగతి 

ముక్తి నొందును వాటి నుండియు?” 


“వాయు దేవత పిండమందున 
(ప్రాణమై భాసిల్టుచుండును 
యజ్ఞమున ఉద్గాత దానికి 
వాయురూపమ్మొసగుచుండును 


పిండమును (బహ్మోండమందును 
(ప్రాణశక్తిని వాయువందును 
కలుపుచును యజమాని మృత్యువు 
మీద విజయము నెందుచుండును 


పిండ గతమౌ ప్రాణమే బ్ర 
హ్మాండ గతమౌ వాయు దేవత 
(ప్రాణదేవత వాయు రూపము 
నొందుటే అతి ముక్తి యనబడు”” 


4 “సృష్టి లోపల అంతరిక్షము 
నిరవలంబంబగుచు నుండగ 
దేనినాధారమ్ముగా గొని 

యజ్ఞ కర్త విముక్తి నొందును?" 


3.1.18 


3.1.19 


3.1.20 


3.1.21 


3.1.22 


3.1.23 


డా | వుసన చెన్నప్ప 71 


“చం|దుడే ఈ సిండమందున 

మనసుగా భాసిల్హుచుండును 

యజ్ఞమున యజమాని మనసుకు 

హోత చంద్రుని రూపమొసగును 3.1.24 


సిండమును (బహ్మాండమందును 

మనసు చంద్రుని యందు నిమ్ముగ 

కలుపుచును యజమాని మృత్యువు 

మీద విజయము నొందుచుండును 3.1.25 


పిండ గతమౌ మానసము [బ 

హ్మాండ గతమౌ చంద్ర దేవత 

మనసు క్రమముగ చంద్ర రూపము 

నొందుటే అతి ముక్తి యనబడు 3.1.26 


స్వర్గమనగా ముక్తి, దానిని 

పొందగోరిన కలుప వలయును 

పిండమును బ్రహ్మాండమందున 

వ్యష్టినేమొ సమషస్తియందుని' 3.1.27 


“'యాజ్ఞవల్కా్యా! నేడు జరిగెడి 

యజ క్రతువును చూచుచుంటివి- 

ఎన్ని బుక్కుల తోడ ఇయ్యది 

పూర్తియగునో చెప్పగలవా??? 3.1.28 


మూడు బుక్కుల తోడ ముగియును 

మొదటి బుక్కు పురోను వాక్యా 

రెండవది యాజ్యా యనంబడు 

మూడవది శస్యా యనంబడు 3.1.29 


“మూడు బుక్కులతోడ బవరొని 
యజ్ఞకర్త జయింపగలుగును? ”" 
“మూడు బుక్కుల తడ (ప్రాణుల 


నూనసములు జయింపగలుగును? ” 


““యాజవల్కా్యా! నేడు జనకుడు 

: ణా 

"'సయు యజ్ఞము చూచుచుంటి వి- 
ఎన్ని ఆహుతులొసగి అధ్వ 

ర్యుండు క్రతువును పూర్తిసేయును? ?? 


“సమిధలను మండింపజేసెడి, 
చటచటా శబ్దంబు జేసెడి, 
అడుగు భాగము నందు జేరెడి 
ఆహుతి త్రయమొసగి చేయును 


మనుజ మాత్రుని జీవనమ్మును 
యజ్రమని భావింపవచ్చును 
అతడు చేసెడి నిత్యకర్మల 
నాహుతిత్రయ మనగ వచ్చును 


ఎట్టి కర్మల చేత మనుజుడు 
దేవతల వలె వెలుగగలడో 
అట్టి కర్మలు చేసియాతడు 
దేవ లోకము గెలువ గలుగును 


ఎట్టి కర్మల చేత [బ్రతుకున 
కొట్టుమిట్టాడంగవచ్చునొ 
అట్టు కర్మల చేత మనుజుడు 
పితృ లోకము గెలువ గలుగును 


చే... 


3.1. 


3.1 


3.1. 


3.1. 


3.1. 


31 


32 


33 


34 


35 


డా || వసన చెన్నప్ప 73 


ఎట్టి కర్మల చేత సామా 

నుండు గా తా నుండి పోవునొ 

అట్టి కర్మల చేత ఆతడు 

మనుజ లోకము గెలువ గలుగును” 3.1.36 


““యాజవల్క్యా! యజ్రమునకును 

(డా, =a 

దక్షీణమ్మున (బహ్మ కూర్చొని 
దేనియాగడములను ద్రోయుచు 

యజ్ఞమును రక్షింప గలుగును?” 3.1.37 


“అన్ని దిక్కులకి ం(దియమ్ముల 

వెంట పరుగిడు మనో దేవత 

ఆగడమ్ములు తొలగ ద్రోయుచు 

యజ్ఞమును రక్షించుచుండును 3.1.38 


“యాజావల్క్యా! నేడు జనకుడు 

సేయు యజ్ఞము చూచుచుంటి వి- 

అందులో ఉద్గాత పారము 

సేయు స్తోత్రము లేవి చెప్పుము? ”' 3 1.39 


“ఒకటీ చూడ *పురోనువాక్యా” 

రెండు “యాజాా? మూడు '“శస్యా” 

యజ్ఞమున ఉద్గాత వీటిని 

స్తోత్ర పారము సేయుచుండును 3.1.40 


(ప్రాణమ్మగుం పురోనువాక్య 

స్తోత్ర, మ్మ పానమగు యాజ్యా 

సోత్రమ్ము వ్యానమగు శస్యా 

సోత్రమ్మధ్యాత్మమున అశ్వల! 3.1.41 


74 


ప్రాణమున భూలోక విజయమ్మ 

పానమున ఆకాశ విజయము, 

వ్యానమున ద్యౌలోక విజయము 

నింది యజమానుండు వెలుగును”? 3.1.42 


దీరుడగు ఆ యాజవల్కుం 

డట్టు- అశ్వలుడడుగు (ప్రశ్నల 

కెల్ల ఉత్తర మిచ్చు తృప్తిని 

గరార్చుగా నతడూరకుండెను 3.1.43 


2: యాజ్ఞవల్క్య ఆర్తభాగుల వివాదం 


అశ్వలుండటు మిన్నకుండిన 

ఆర్త ఖాగుడు యాజ్ఞ వల్క్యుని 

గాంచి ప్రశ్నించెను (గహాతి 

(గ్రహము లేవో చెప్పుమనుచును sad 


“నాసికే ఒక (గ్రహము జీవుని 

పట్టుకొని తానుండ, గంధము 

నాసికేం(ద్రియ విషయమై బం 

ధించు నాతని నతి గ్రహమై 3242 


జిహ్వయే ఒక గ్రహము జీవుని 
పట్టుకొని తానుండ, రసమది 
జిప్వాకి ం(దియ విషయమై బం 
ధించు నాతని నతి గ్రహమై 32:3 


చక్షువే ఒక గ్రహము జీవుని 

పట్టుకొని తానుండ, రూపము 

చక్షురింద్రైయ విషయమై బం 

ధించునాతని నతి (గ్రహమై 3.2.4 


డా | వసన చెన్నప్ప 75 


చర్మమే ఒక (గ్రహము జీవుని 

పట్టుకొని తానుండ, స్పర్శము 

త్వక్కు కింద్రియ విషయమై బం 

ధించునాతని నతి(గహమై SES 


(శోత్రమే ఒక గ్రహము జీవుని 

పట్టుక ని తానుండ, శబ్దము 

(శోత్రమునకును విషయమై బం 

ధించు నాతని నతిగ్రహమై 3.2.6 


మానసమ్మొక (గ్రహము, జీవుని 

పట్టుకొని తానుండ, కోరిక 

మాన సేంద్రియ విషయమై బం 

ధించునాతని నతి గ్రహమై ST 


చేతులే ఒక (గ్రహము, జీవుని 

పట్టుకొని తానుండ, కర్మము 

వాటికెంతయు విషయమై బం 

ధించునాతని నతి(గహమై 3.2.8 


వాణియే ఒక (గహము జీవుని 

పట్టుకొని తానుండ, నామము 

వాక్కుకి 0(ద్రియ విషయమై బం 

ధించునాతని నతిగ్రహమై 3.2.9 


ఇదియె అష్ట (గహములనబడు 
అభ్ఞావతి(గ్రహములనబడు 

వీటిచే బంధింపబడి జీ 

వుండు మోక్షము నరయకుండును'” 3.2.10 


76 


““లోక్రమంతయు మృత్యు దేవత 
కన్నమని భావించుచుందుము 
మృత్యువునకును మృత్యువెవరో 
యాజ్ఞవల్క్భ్యా చెప్పగలవా?’ 


“అగ్ని సర్వమ్మునకు మృత్యువు 
కాని దానికి జలము మృత్యువు 
మృత్యువునకును మృత్యు వా పర 
మాత్మ సాకాత్కారమేయగు 


బ్రహ్మ సాజ్షాత్కారమే బ్ర 
హ్మాండమున అమృతత్వ హేతువు 
ఈశ్వర ప్రణిధానముననే 
మృత్యువును గెలువంగవచ్చును 


“యాజ్ఞవల్క్యా! ముక్త జీవులు 
దేహములు త్యజియించినప్తుడు 
వారితో ప్రాణేంద్రియమ్ములు 
పోవునని భావింపవలెనా?'' 


“(ప్రాణములు మరి యింద్రియమ్ములు 
ముక్త జీవుల వెంట నంటక 
స్వీయమగు కారణములందే 
లీనమై ఇట ఉండిపోవును?” 


““యాజ్ఞవల్కాా! ముక్త జీవుడు 
దేహమును విడనాడి పోయిన 
యప్పుడాతని విడువకుండెడి 
వస్తువేదో చెప్పగలవా?) 


బృహద్షీత 


3.2.11 


3.2.12 


3.2.13 


3.2.14 


3.2.15 


3.2.16 


డా | వసన చెన్నప్ప 77 


“ముక్త జీవుని వెంట ఆతని 

మంచి పేరే నిలిచియుండును 

ఊనీడె అతడూర్హ్య లోకము 

లన్నియో గెలువంగ జాలునుి 3.2.17 


““యాజవల్కా! ఒకటి అడిగద 

చెప్పు- పురుషుడు మరణమొందిన 
అగ్నియందున వాణి చేరును 
'ప్రాణమనిలమునందు జేరును 3.2.18 


కన్ను సూర్యుని యందు జేరును 

మనసు చంద్రుని యందు, శ్రోత్రము 

దిశల, హృదయాకాశమ్ము బ 
హ్మాండాకాశవముందు జేరును 3.2.19 


రక్త వీర్యములప్పులందు, శ 

రీరము సృధివియందు, రోమము 
లౌషధమ్ములయందు, కేశ 

మ్ములు వనస్పతులందు జేరును 3.2.20 


పిండమా (బహ్మాండమందున 

కలిసిపోయిన జీవునికి ఆ 

ధారమేమిటి? ఆతడుండునొ? 

లేక ఉనికిని గోలుపోవునొ?”' | 


ఆర్త భాగుండట్టులడగిన 
యాజ్రవల్య్యుండాతనింగన 

కొంత సమయము చర్చజేసియు 

చివరికాతని కిట్టులనియెను 32.22 


78 


““పుణ్యకర్మల చేత పుణ్యము 

పాపకర్మల చేత పాపము 

సేయువాడే జీవుడగునని 

బుద్ధిమంతుడు తెలియ వలయును 3.2.23 


అన్నియును త్యజియించిపోయిన 

కర్మమా త్రము బద్దజీవుని 

విడిచి పెట్టదు, కర్మ ఆధా 

రమ్ముగానే జీవుడుండును 3.2.24 


ముక్త జీవుడు మా(త్రమే బ్ర 

హ్మమున ఆనందించుచుండును 

కాని జీవునికున్న సత్తా 

కెంత మాత్రము బాధ కలుగదు 3.2.25 


3. యాజ్ఞవల్క్య భుజ్యుల నివాదం 


అంత భుజ్యాడు యాజ్రవల్క్యున 

గాంచి యిట్లునె * “స్నేహితులతో 

మద్ర దేశములో పతంజలి 

యింటికేగితి మొక్క రోజున 3.3.1 


అతని బిడ్డను పెండయాడన 

గంధర్వుడు సుధన్వు, డంగీర 

గోత్రజుండు, దిగంతములలో 

తిరుగ గలిగిన సిద్ధ పురుషుడు 3.32 


అతనితో- పారిక్షితులు నే 

డెక్కడుండిరొ చెప్తుమంటిమి- 

యాజవల్క్యా వారలెక్కడ 

ఉందురో మరి చెప్పగలవా??? ల 


డా | వసన చెన్నప్ప 79 


“చెప్పుచుంటిని వినుము, గంధ 

ర్వుండు చెప్పిన విషయమిప్తుడు- 

రొజవంశపు నామమే పా 

రిక్షితుండనున ట్టి దరయగ 3.3.4 


అశ్వ మేధ క్రతువు సేసెడి 

వారు పొరిక్షితులు కావున 

అశ్వ మేధము సేయు వారలు 

పోవుతావున కేగి యుందురు 3.3.5 


సూర్యుడెక్కడ ఉదయ మొందునొ 

తిరిగి యెక్కడ అస్తమించునొ 

అశ్వ మేధము సేయు వారా 

లోకమునకును పోయి యుందురు 3.3.6 


బు చ 
అట్ట మార్గము పూర్తి చెయగ 
దేవ రధమున కగును ముప్పది 
రెండు దినములు దేవ రధ మా 
రమ్ము కంటెను పృధ్వి ద్విగుణము 337 


పుధ్వి కంటెను జలధి ద్విగుణము 

పుథ్వి జలధుల దాకి యెప్తుడు 

గగనముండగ వాటి అంతర 

మీగ రెక్కగు, కత్తివాయగు 3.3.8 


అతి అంతరమందు వాయువు 

వీచు చుండును, దాని గుండా 

అశ్వ మేధము సేయు వారలు 

పోవు చుందురు బ్రహ్మ లోకము 3.3.9 


80 


పిండ గతనుగు ప్రాణమే బ్ర 

హ్మాండగతమగు వాయువనబడు 

వ్యష్టి రూప ప్రాణమే బ్ర 

హ్మాండ వాయువునందు జేరును 3.3.10 


వాస్తవముగా పారిషీతుల 

వ్యష్టి రూప ప్రాణ మెగె స 

మష్టైరూపములోని వాయువు 

నందు కలియుచు బ్రహ్మలోకము 3.3.11 


బ్రహ్మ లోకమ్మనగ శాశ్వత 

సుఖ నివాసము, దుఃఖ రహితము 
నిరుపమానమ్మాత్మ సాక్షా 

త్కార దేశమ్మ మృత రూసము 3.312 


4. యాజ్ఞవల్క్య ఉషస్తచాక్రాయణుల వివాదం 


యాజవల్క్యుని పలుకులను విని 

భు జ్యాడంతటు మిన్నకుండన 

అడగ చాక్రాయణుడు వెంటనె 

బ్రహ్మ తత్త్వము తెలియ గోరుచు 3.4.1 


“ఏది సాక్కాద్రహ్మమో మరి 

యేది ఇంద్రియ గోచరమ్మో 

ఏది సర్వవ్యాపకమ్మో 

ఏది ఆత్మో దాని చెప్పుము” 3.4.2 


“నివు పేర్కొను ఆత్మ అందరి 

లోన నున్నదె, ఏది ప్రాణము 

ద్వారమున తెలియంగ బడునో 

అదియె అందరి లోని ఆత్మి” 3.4.3 


డొ || వంసన చెన్నప్ప 


నది ఆనో ఏది గుజ్బమొ 
చెప్పుమని ప్రన్నించునప్పుడు 
పాలొసంగున దావటంచును 
పరుగు దీయున దశ్వమంచును 


చెప్పి నట్టుగ నీవు నందరి 

లిన నున్నదె ఆత్మ అంటివి 
అంత మాత్రన లాభమేమిటి? 
దానినిటు ప్రత్యక్ష పరుచుము? 


“ఆత్మ స్వయముగ జూచు- దానిని 
దేనితో చూడంగ నేర్తువు? 

ఆత్మ స్వయముగ వినును- దానిని 
దేనితో ఆలింప నేర్తువు? 


ఆత్మ స్వయముగ తలచు- దానిని 
దేనితో మననమ్ము సేతువు? 

ఆత్మ స్వయముగ తెలియు- దానిని 
దేనితో తెలియంగ నేర్తువు? 


ఆత్మ ఎక్కడ ఉన్నదో చూ 

పఠగ నను నినడుగరమరటి.ని 
నేనునందరిలోన నున్నదె 
ఆత్మయని చూసించుచుంటిని?” 


5. యాజ్ఞవల్క్య కహోలుల వివాదం 


అంత చాక్రాయణుడు వూనము 

తోడనుండ కహోలుడప్తుడు 

యాజవల్కు్యుని అడిగ నందరి 
ca 

లోని ఆత్మను గూర్చి తెలుపగ- 


81 


3.4.4 


3.4.5 


3.4.6 


4] 


3.4.8 


3.5. 


“ఓ కహోలా? వినుము నీలో 
ఉన్న ఆత్మయె ఉన్న దందరి 

లోన, దానిని నిశ్చయమ్ముగ 
బ్రహ్మమని తలియంగవలయును”' 


““వ్లుత్తుపొసలు కలత వెట్టగ 
శోక మోహము లావహింపగ 
జరయు మృత్యువు బాధవెట్టగ 
ఎల్లరము బ్రతుకీడ్రువారము 


యాజ్ఞవల్కాా! దుఃఖ హేతువు 

లైన ఆకలి, దప్పి మొదలగు 
వాటితో సంబంధముండక 

వెలుగు ఆత్మను గూర్చి తెలుపుము” 


“ఎట్ట ఆత్మను తెలిసి పండితు 

లేషణ త్రయమును త్యజింతురొ 

అట్ల ఆత్మను గూర్చి అడిగితి 
2 

వో కహోలుడ! వినుము చెప్పెద 


తృష్ణ మనుజుని సహజ గుణమగు 
వయసు పెరిగిన కొలది యయ్యది 
మూడు రూసములొందు, దానిని 
విడిచి బ్రతుకుట దుష్కరమ్మగు 


పుత్రులన్నా విత్తమన్నా 
లోకమన్నా తృష్ణ జూపని 
వారలుండరు, కాని బ్రహ్మ 
జ్ఞాని వాటిని విడువ జాలును 


Js 


ఏసక్‌ ఇతే 


3.5.4 


వవ పవ 


3.5.6 


3.5.7 


డా| వుసన చెన్నప్ప 83 
మరియు నాతడు స్వీయమగు పాం 

డత్యమును విడనాడి బాలకు 

డగును, పిమ్మట బాలభావము 

విడచి పెట్టుచు ముని వరుండగు 3.5.8 


పిదప మౌనము వీడి బ్రహ్మ 

జ్ఞానియై వెలుగ్‌ "ందుచుండును 

బ్రహ్మ తత్వము నెరుగ గోరిన 

జ్ఞాన మార్గమె శ్రేష్టమైనది Sse 


ఆత్మనెరుగుటుకె ట్రులైనా 
శుద బ్రహ్మ జాని గావలె 
em = 
జాన మారము కంటె భిన్నం 
(Sg nM 
బేదియైనా దుఃఖకరమే”? 3.5.10 


6. యాజవల్య్య - గారి వివాదం 
= ౧ 


అటు కహోలుండాదరమ్మున 
తగు సమాధానమ్ము నొందగ, 
యాజ్ఞవల్క్యుని తోడ జనకుని 
కొలువులో గల గార్గి యిట్లునె 3.6.1 


“నాల్లు దిక్కుల నీటితో భూ 

లోకమోత (ప్రోతమైనది 

కాని ఆ జలమెందు నోత 

(పోతమైనదొ చెప్పు గలవా?”’ 3.6.2 


“జలము వాయువునందు నోత 

ప్రోతమైనది?” “వాయువెందున?”' 
“వాయువనునది అంతరిక్షము 
నందునోత|ప్రోతమైనది?' 3.6.3 


84 


““అంతరిక్షమ్మెందు నిత 

ప్రోతమైనది తెలుపు” “మది గం 

ధర్వ లోకములందు నోత 

ప్రోతమైనది?” అవియునెందున?' 3.6.4 


“సూర్యలోకములందు నోత 

ప్రోతమైనవి? “సూర్యలోకము 

లెందు నోత(ప్రోతమైనవి9'” 

““చంద్ర లికములందు తెలియుము'” 3.6.5 


““చంద్రలోకములెందు నోత 

ప్రోతమైనవి?* “తారకాలో 

కమ్ములందుని? *“ అవియునెందున??” 

దేవ లోకములందు తెలియుము”) 3.6.6 


“దేవలోకములెందు నోత 

ప్రోతమ్రైనవి?”*” “ఇం([దలోకము 

లందు నొతప్రోతమైనవి' 

““ఇంద్ర లోకములెందు తెలుపుము?” 3.6.7 


“(ప్రజాపతి లోకమ్ములందుని” 

“వృ స్త్రమున దారమ్ములట్టుల 

సూ(త్రమున మణులట్టులవ్వయు 

నెందునోత ప్రోతమైనవి??” 3.6.8 


“. బ్రహ్మలళోకమునందు?” “(మరి ఆ 
(బ్రహ్మలోకమ్మెందు తెలుపుము”! 
“గారి! అతిగా ప్రశ్న వేయకు 
(1 ణి 
నిరసు పడిపోగలదు సుమ్ము? 3.6.9 


డా| వసన చెన్నపు 85 


సర్వ లోకాధారమగు [బ్ర 

హ్మమ్ము మించినదేది గానము 

దేనియందున బ్రహ్మముందని 

అడుగుటే అతి ప్రశ్న అనబడు 3.6.10 


7. యాజనల్య్య ఉదాలకుల వివాదం 
Sa ఠా 


అంత ఉద్దాలకుడనంబడు 
నతడు పలికెను యాజ్రవల్క్యుని 
ఇ 
తోడ “మిత్రులతో పతంజలి 
ఇంటే కరిగితి మొక్క రోజున 3.7.1 


యజ్ఞశా,స్త్రము నభ్యసించెడి 

కోర్కెతో మేమతని గృహమున 

నిలిచి యుండ కబంధుడనియెడి 

వాడు మమ్ముల జూచి యడిగను 37.2 


““సూత్రమందున మణుల కైవడి 

దేనియందున నిహపరమ్ములు 

సర్వభూతము లంచితమ్ముగ 

(గుచ్చ బడెనో చెప్పగలరా? ST 


సర్వ భూతమ్ములకు లోపల 

ఉండి వాటిని యెల్తవేళల 

ఎవడు నియమింపంగ జాలునొ 

అట్టి అంతర్యామి తెలుసా ? 3.7.4 


సూ|త్రమెవ్వడు దెలియు, నంత 

ర్యామినెవ్వడు దెలియునాతడు 

(బ్రహ్మ విదుడగు, లోక విదుడగు 

నాత్మ విదుడగు సర్వ వఐదుడగుిి 3.7.5 


86 


అనుచు పలికెడినతనితోడను 
సూత్ర విషయము గూర్చి, యంత 
ర్యామి విషయము గరార్భి కొండొక 
సేపు చర్చలు చేసినారము 


కొని, నీకా సూత్ర విషయము 
మరియు నంతర్యామి విషయము 
తెలిసెనేని వచింపుమిప్తుడు 
లేనిచో శిరసూడి పోవును 


అనుచునుద్దాలకుడు పలుకగ 
యాజ్ఞవల్క్యుండనెను *6గొత్రమ! 
సూత్ర విషయము మరియు నంత 
ర్యామి విషయము నాకు తెలియును” 


“నేనెరుంగు నేనెరుంగదు 
ననుచు నెల్లరు పలుకు వారే 
యాజ్ఞవల్కా్యా! నీవెరింగిన 
దాని నాకి రిగింపవయ్యా! 23 


“గాతమనమా! ([బహ్మాండమున నెల 
కొన్న వాయువు, పిండమందలి 
(ప్రాణమే నీవడుగుచుండిన 
సూత్రమని తెలియంగవలయును 


మణులు దారమునందు నే గతి 
(గుచ్చబడునో, ఇహ పరమ్ములు 
సర్వభరాతము లా విధమ్ముగ 
(గుచ్చబడునా సూత్రమందున 


3.7.6 


3.7.7 


3.7.8 


3.7.9 


3.7.10 


3.7.11 


డా || వసన చెన్నప్ప 


చచ్చిపోయిన మనిషి అంగము 
లెల్లశిథిలములైన వందురు 
ప్రాణవాయు సూత్రముననే 
జీవితుని అంగమ్ములుండును”” 


పూత్ర విషయము గూర్చి నీవు వ 
చించినట్టిది సత్వమేయగు 
యాజ్ఞవల్క్భ్యా! ఇంక అంత 
ర్యామి తత్త్వము చెప్పవయ్యా] 


ఈ భూమి యందున నిలిచియుండీయు 
భూమి కంటెను భిన్నుడగుచును 
భూమిచే తెలియంగ జాలక 

భూమినే దేహమ్ము గాగా 


భూమి లోపల ఉండియెవ్వడు 
సర్వమును నియమించుచుండునా 
ఆతడంతర్యామి, అవృతము 
నేనెరుంగుదు నన్న బ్రహ్మము 


నీటియందున నిలిచియుండియు 
నీటి కంటెను భిన్నుడగుచును 
నీటిచే తెలియంగ జాలక 

నీటినే దేహమ్ము గాగా 


నీటి లోపల ఉండి యెవ్వడు 
సర్వమును నియమించుచుండునొ 
ఆతడంతర్యామి, అమృతము 
నేనెరుంగుదునన్న బ్రహ్మము 


3.7.12 


3.7.13 


3.7.14 


3.7.15 


3.7.16 


3.7.17 


0౫ 
~ 


అగ్నియందున నిలిచి యుండియు 

అగ్ని కంటెను భిన్నుడగుచును 

అగ్నిచే తెలియంగ జాలక 

అగ్నినే దేహమ్ము గాగా 3.7.18 


అగ్నీ లోపల ఉండయెవ్వడు 

సర్వమును నియమించుచుండునొ 
ఆతడంతర్యామి, అమృతము 

నేనెరుంగుదు నన్న బ్రహ్మము 3.7.19 


అంతరిక్షమునందు నిలిచియు 

అంతరిక్షము కంచె వేరై 

అంతరిక్షము చేత తెలియక 

అంతరిక్షము తనువు గాగా 3.7.20 


అంతరిక్షము లోపలుండియు 

సర్వమును నియమించునెవ్వడు? 
ఆతడంతర్యామి, అమృతము 

నేనెరుంగుదు నన్న (బ్రహ్మము 3.7.21 


గాలి యందున నిలిచి యుండియు 

గాలి కంటెను భిన్నుడగుచును 

గాలిచే నెరుగంగ జాలక 

గాలినే దేహమ్ము గాగా S22 


గాలి లోపల ఉండియెవ్వడు 

సర్వమును నియమించుచుండునొ 
ఆతడంతర్యామి, అమృతము 

నేనెరుంగుదునన్న బ్రహ్మము 37723 


డా| వసన చెన్నప్ప 


దివమునందున నిలిచియుండియు 
దివము కంటెను భిన్నుడగుచును 
దివముచే నెరుగంగ జాలక 
దివమునే దేహమ్ము గాగా 


దినము లోపల ఉండియెవ్వడు 
సర్వమును నియమించుచుండునె 
ఆతడంతర్యామి, అమృతము 
నేనెరుండుదునన్న బ్రహ్మము 


ఎవడు సూర్యుని యందు నిలిచియు 
ఎవడు సూర్యుని కంటె వేరై 

ఎవడు సూర్యుని చేత తెలియక 
సూర్యుడే దేహమ్ము గాగా 


ఎవడు సూర్యుని లోపలుండియు 
సర్వమును నియమించుచుండునొ 
ఆతడంతర్యామి, అమృతము 
నేనెరుంగుదునన్న (బ్రహ్మము 


ఎవడు దిక్కుల యందు నిలిచియు 
ఎవడు దిక్కుల కంచె వేరై 

ఎవడు దిక్కుల చేత తెలియక 
దిక్కులే దేహమ్ము గాగా 


ఎవడు దిక్కుల లోపలుండియు 
సర్వమును నియమించుచుండునొ 
ఆతడంతరాామి, అమృతము 
నేనెరుంగుదునన్న (బ్రహ్మము 


3.7.24 


37:25 


3.7.26 


3.7.27 


3.7.28 


3.7.29 


90 


బృహర్శీత 


ఎవడు చంద్రుని యందు నిలిచియు 

ఎవడు చంద్రుని కంటె వేరై 

ఎవడు చంద్రుని చేత తెలియక 

చంద్రుడే దేహమ్ము గాగా 3.7.30 


ఎవడు చంద్రుని తోపలుండియు 

సర్వమును నియమించుచుండుని 
ఆతడంతర్వామి, అమృతము 

నేనెరుంగుదునన్న (బ్రహ్మము 3.7.31 


ఎవడు చుక్కల యందు నిలిచియు 

ఎవడు చుక్కల కంటి వేరై 

ఎవడు చుక్కల చేత తెలియక 

చుక్కలే దేహమ్ము గాగా ST 


ఎవడు చుక్కల లోపలుండియు 

సర్వమును నియమించుచుండునొ 
ఆతడంతర్యామి, అమృతము 

నేనెరుంగుదునన్న బ్రహ్మము 37:33 


నింగి యందున నిలిదియుండియు 

నింగి కంటెను భిన్నుడగుచును 

నింగిచే తెలియంగ జాలక 

నింగినే దేహమ్ము గాగా 3.7.34 


నింగి లోపల ఉండి యొవ్వడు 

సర్వమును నియమించుచుండుని 
ఆతడంతర్వామి, అమృతము 

నేనెరుంగుదునన్న బ్రహ్మము 37:35 


డా| వసన చెన్నప్పు 


అంధకారము నందు నిలిచియు 
అంధకారము కంటే వేరై 
అంధకారము చేత తెలియక 
అంధకారము తనువు గాగ 


అంధకారము లోపలుండియు 
సర్వమును నియమించునెవ్వడు 
ఆతడంతర్వామి, అమృతము 
నేనెరుంగుదునన్న బ్రహ్మము 


వెలుగునందున నిలిచియుండియు 
వెలుగు కంటెను భిన్నుడగుచును 
వెలుగుచే తెలియంగ జాలక 
వెలుగునే దెహమ్ము గొగా 


వెలుగు లోపల ఉండి యెవ్వడు 
సర్వమును నియమించుచుండునొ 
ఆతడంతర్యామి, అమృతము 
నేనెరుంగుదు నన్న (బ్రహ్మము 


ఎవడు ప్రాణుల యందు నిలిచియు 
ఎవడు ప్రాణుల కంటె వేరై 

ఎవడు ప్రాణుల చేత తెలియక 
ప్రాణులే దేహమ్ము గాగా 


ఎవడు ప్రాణుల లోపలుండియు 
సర్వమును నియమించుచుండునొ 
ఆతడంతర్యామి, అమృతము 
నేనెరుంగుదునన్న (బ్రహ్మము 


3.7.36 


3.7.37 


3.7.38 


3.7.39 


3.7.40 


3.7.41 


91 


బృహద్గీత 


ఎవడు ప్రాణమునందు నిలిచియు 

ఎవడు ప్రాణము కంటె వేరై 

ఎవడు ప్రాణము చేత తెలియక 

(ప్రాణమే దేహమ్ము గాగా 3.7.42 


ఎవడు ప్రాణము లోపలుండియు 

సర్వమును నియమించుచుండునొ 
ఆతడంతర్యామి, అమృతము 

నేనెరుంగుదు నన్న (బ్రహ్మము 3.7.43 


ఎవడు నేత్రమునందు నిలిచియు 

ఎవడు నేత్రము కంచె వేరై 

ఎవడు నేత్రము చేత తెలియక 

నేత్రమే దేహమ్ము గాగా 3.7.44 


ఎవడు నేత్రము లోపలుండియు 

సర్వమును నియమించుచుండునొ 
ఆతడంతర్వామి, అమృతము 

నేనెరుంగు దునన్న (బ్రహ్మము 3:7.45 


వాణి యందున నిలిచి యుండియు 

వాణి కంటెను భిన్నుడగుచును 

వాణిచే తెలియంగ జాలక 

వాణినే దేహమ్ము గాగా 3.7.46 


వాణి లోపల ఉండి యెవుడు 

సర్వమును నియమించుచుండునొ 
ఆతడంతర్యామి, అమృతము 

నేనెరుంగుదునన్న బ్రహ్మము 3.7.47 


డా | వసన చెన్నప్ప 


ఎవడు శ్రోత్రమునందు నిలిచియు 
ఎవడు (్రో(త్రము కంటె వేరై 
ఎవడు శ్రోత్రము చేత తెలియక 
(శో త్రమే దేహమ్ము గాగా 


ఎవడు శ్రోత్రము లోపలుండియు 
సర్వమును నియమించుచుండునొ 
ఆతడంతర్యామి, అమృతము 
నేనెరుంగుదునన్న (బ్రహ్మము 


మనసు నందున నిలిచియుండియు 
మనసు కంటెను భిన్నుడగుచును 
మనసుచే తెలియంగ జాలక 
మనసునే దెహమ్ము గాగా 


మనసు లోపల ఉండి యెవ్వడు 
సర్వమును నియమించుచుండునొ 
ఆతడంతర్యామి, అమృతము 
నేనెరుంగుదునన్న బ్రహ్మము 


త్వక్కునందున నిలిచియుండియు 
త్వక్కుకంటెను భిన్నుడగుచును 
త్వక్కుచే తెలియంగ జాలక 
త్వక్కునే దేహమ్ము గాగా 


త్వక్కు లోపల ఉండి యెవ్వడు 
సర్వమును నియమించుచుండునొ 
ఆతడంతర్యామి, అమృతము 
నేనెరుంగుదునన్న బ్రహ్మము 


3.7.48 


3.7.49 


3.7.50 


3.7.51 


3.752 


3.7.53 


లం 


ఎవడు జ్ఞానము నందు నిలిచియు 

ఎవడు జ్ఞానము కంటె వేరై 

ఎవడు జ్ఞానము చేత తెలియక 

జ్ఞానమే దేహమ్ము గాగా 3.7.54 


ఎవడు జ్ఞానము లోపలుండియు 

సర్వమును నియమించునుండునొ 
ఆతడంతర్యామి, అమృతము 

నేనెరుంగుడునన్న బ్రహ్మము 3:37:55 


ఎవడు రేతసు నందు నిలిచియు 

ఎవడు రేతసు కంచె వేరై 

ఎవడు రేతసు చేత తెలియక 

రేతసే దేహమ్ము గాగా 3.7.56 


ఎవడు రేతసు లోపలుండియు 

సర్వమును నియమించుచుండునె 
ఆతడంతర్యామి, అమృతము 

నేనెరుంగుదునన్న బ్రహ్మము 957257 


ఎవడు సర్వమునందు నిలిచియు 

ఎవడు సర్వము కంటే వేరై 

ఎవడు సర్వము చేత తెలియక 

సర్వమే దేహమ్ము గాగా 3.7.58 


ఎవడు సర్వము లోపలుండియు 

సర్వమును నియమించుచుండునొ 
ఆతడంతర్యామి, అమృతము 

నేనెరుంగుదునన్న (బ్రహ్మము 3.7.59 


డా | నుసన చెన్నప్పు రక్‌ 


(టప్ట్రా అంతర్యామి (బుహ్మాము 

కనులు తానని చూడ జాలవు 

శ్రోత - అంతర్యామి బ్రహ్మము 

చెవులు వానిని వినగ జాలవ్రు 3.7.60 


ఏంత - అంతర్యామి (బహ్మాము 

నసు వానిని తెలీయ జాలదు 

త - అంతర్యామి బ్రహ్మము 

లివి వ వానిని కొలువజాలదు 3.7.61 


yt 3 మ 


GJ 


అతని మించిన మేటి (ద్రష్ట 

శోతమంత జ్ఞాతలుండరు 

ఆతడంతర్యామి - అమృతము 

నేనెరుంగుదునన్న బ్రహ్మమూో 3.7.62 


8. యాజవల్కుునితో గార్గి రెండవసారి వివాదం 
Sy A 


* అంత ఉద్దాలకుడు మౌనము 
పూని యుండగ గార్గి నిలబడ 
పండితుల యనుమతిని పొందెను 
యాజ్ఞవల్క్యున తిరిగి యడుగగ 3.8.1 


యాజ్ఞవల్క్యుడు - తాను వేసెడి 

రెండు ప్రశ్నలకుత్తరమ్ము లె 

సంగ నేనియు, నతనినెవ్వరు 

గలువరనునును గార్లి పలికెను 3.8.2 


“యాజ్ఞవల్క్యా! కాని వాసియొ 

=a 

లేని యెడల విదేహ వాసియొ 

వీరుడొక్కడు ధనువు గైకొని 

వాడ మొనగల బాణములతో 3.8.3 


96 


శ త్రువులనెదిరించినట్టుగ 
రెండు ప్రశ్నలతోడ నిన్నెది 
రించగా నీ ముందు నిలిచితి?' 
ననగ నాతండడుగుమనియెను 


“మూడు కాలములెందు నోత 
[(ప్రోతమైనని? దివము పైనా 
భూమి క్రిందా అంతరిక్షము 
లోన నుండునదేది చెప్పుము?! 


““దివము పైనా భూమి క్రిందా 
అంతరిక్షములోన నుండున 
దాకాశమే, మూడు కాలము 
లందు నోత|ప్రోతమైనవి'' 


“యాజవల్య్యా! నీకుదండం 
బిడుదు, రెండవ ప్రశ్న నడుగుదు 
దేని యందున నట్టి ఈ ఆ 
కాశమోత[ప్రోతమైనది?') 


గార్డి! ఈ ఆకాశమోత 
ప్రోతమై యున్నట్టి దానిని 
([బహ్మామెరి గిన వారు నిత్యము 
అక్షరమ్మని పలుకుచుందురు 


అది వినాశము లేని తత్త్వము 

కాదు స్టూలము - కాదు సూక్ష్మము 
కాదు దీర్హము - కాదు (హస్వము 
నిప్పు వలె అది కాదు ఎటుపూ 


బృహద్దీత్ర 


3.8.4 


3.8.5 


3.8.6 


3.8.7 


3.8.9 


డా| వసన చెన్నప్ప 


కాదు స్నీగము నేయి వొలెను 
కాదు ఛాయయు - కాదు చీకటి 
కాదు వాయువు - కాదు గగనము 
కాదు సంగము - కాదు రసమూ 


కొదు గంధము - కాదు రూసము 
కాదు శ్రోత్రము - కాదు వాక్కూ 
కొదు చిత్తము - కాదు తేజము 

కాదు ప్రాణము - కాదు వదనము 


లేదు పరిమాణమ్ము దానికి 
లేవు బాహ్యాంతరము లేమియు 
అది భంజించదు, తినరు దానిని 
అది వినాశము లేని తత్పము 


గార్గి! అక్షరు శాసనము నగ 

లుగు నిమేష ముహూర్తములు, దిన 
రాత్రములు, పక్షములు, బుతువులు 
మాసములు, సంవత్సరమ్ములు 


గార్గి! అక్షరు శాసనమ్మున 
మంచు కొండల నుండ వెల్వడి 
నదులు సాగును తూర్పు పడమర 
లనగ నేమిటి? అన్ని దిశలకు- 


గారి! అక్షరు శాసనమ్మున 
దాతలను కీ ర్తించుచుందురు 
మానవులు, మరి దేవతలు యజ 
మానులను కీ ర్తించుచుందురు- 


3.8.10 


3.8.11 


3.8.12 


3.8.13 


3.8.14 


3 8.15 


gr? 


వ. 


బృహర్షీ్‌ 


గరిటెలను చేబట్టే పితరులు 

మానవుల సేవింతురో యన 

మంత్రములతో అగ్నిహోత్రము 

లందు ఆహుతులిసగుచుందురు 3.8.16 


G 


ఎవర బ్రహ్మమ్ము నెరుగక 
ఎజములు హోమములు చేసిన 


గ్‌ 


oO 


J 


3 wu "9 
బ్‌ కాలము తపము జెఎంన 


నవియు నన్నియు వ్యర్దమేయగు 3.8.17 


కాని అక్షరు దెలిసి లొకము 


ణంండగు 3.8.18 


అడరము స్త్వాయముగ అద్దష్ట్రము 

కాని సర్వము చూడగల్లును 

అశరము స్వయనుగ అ[శంతము 

కాని సర్వమును వినగల్లును 3.8.19 


అక్షరము స్వయముగా అముతము 

కాని మననము చెయగల్లును 

కాదు స్వయముగా విజ్జాతము 

కాని సర్వము దెలియగల్లును 3.8 20 


అడరమునకు సాటి రాగల 

(ద్రష్టయేనియు, శ్రొతయేనియు 

మంతయేనియు, జ్ఞాతయెనియు 

గార్గి! లేరని తెలియవమ్మా! 3.8.21 


డా | వుసన చెన్నప్ప 9g 


ఇట్టి అక్షర తత్త్వమందే 

నీవు నను ప్రన్నించు ఆకా 

శమ్ము - ఓతస్రోతమైనది 

గార్గి! ఇంతయు తెలియవమ్మా!”” 3.8.22 


యాజ్ఞవల్క్యున పలుకులను విని 

ముదము నొందిన గార్గి యిట్లనె 

““పూజ్యులగు విద్వాంసులారా! 

యాజ్ఞవల్క్యుడు బ్రహ్మవేత్తయె 3.8.23 


ఈ మహర్షి వచించినట్టిది 

గ"ప్పుగా భావించి, అంజలి 

గూర్భి ముక్తులు కండు- ఆతని 

గెలువజాలరు మీరలెవ్వరు'? 3.8.24 


9. యాజ్ఞవల్క్య నిదగుల సంవాదం 
త్‌ య్‌ 


గార్గి ప్రశ్నలు వేసి కూర్చొని 
(\ 
యున్న యంతటు యాజ్రవల్క్యున 
గరార్చయెవ్వరు నడుగ కున్న ని 
దగ్దుడనువాడడిగె నిట్టుల- 3.9.1 
నా 


““యాజ్ఞవల్కా్య్యా! చెప్పు దేవత 

లెందరో మరి?” “మూడు వేలును 

మూడు వందల ఆరు దేవత 

లనుచు మంత్రము చెప్పుచున్నది” ' 3.9.2 


“అదియు సరియే చెప్పు దేవత 

లిన్నియో మరి?” “ఆరు దేవతి” 

“లది సరే మరి ఎన్ని దెవత?” * 
““లవ్విమూడగు” “నది సరే మరి 3.9.3 


దేవతలెన్నిసెప్పుము?”” “రెండు” 
““దేవతలెన్ని?*” “ఒకటిన్నరగు” 
“నది సరే మరి యెన్ని దేవత?” 
“లొక్కటే మనకున్న దేవత” 


“అది సరే మరి, యాజ్రవల్క్య్యా! 
మొదట చెప్పిన మూడు వేలును 
మూడు వందల ఆరు దెవత 
లేమిటో వివరింపగలవా?”' 


“దేవతల మహిమమ్ము చెప్పుగ 
మూడు వేలును, మూడు వందల 
ఆరు డేవతలంటి నింతయె 

అసలు ముప్పది మూడు మాత్రమె! 


*: వివరమొప్పుగ చెప్పు ముప్పది 
మూడు దేవతలెవ్వియో మరి? 
సంఖ్యా విషయవముందుమాసం 
దేహములు త్యజింయంతుముంకను?? 


““వసువులెనిబుదె, రు(డ్రులును పద 
కండు, ఆదిత్యులును పన్నం, 
డింద్రుడొకడు, ప్రజాపతి యొకడు 
కలసి ముప్పది మూడు మూత్రమె 


భూమి, నీరూ, నిప్పు, గాలీ 
నింగియును మరి సూర్య చంద్రులు 
చుక్కలెనిమిది స్పష్టివాస 
జ్ఞానములు కాబట్టి వసువులు 


39.5 


3.9.6 


3.9.7 


3.9.8 


3.9.9 


డా | వుసన చెన్నప్ప 


ఆత్మతో పది ప్రాణములు దే 
హమును వీడుచు పోవునప్తుడు 
దుఃఖమును కలిగించు కావున 
రుద్రులని వచయిం(తు వాటిని 


'ప్రాణమనగ, అపానమనగా 
వ్యానమనగ, ఉదానమనగా, 
మరి సమానమనగ మహా (ప్రా 
రిమ్ములైదు వెలుంగుచుండును 


నాగమనగా, కూర్మమనగా 
కృకలమనగా, దేవదత్తం 

బనగ, మరియు ధనంజయమనగ 
ఐదుప 'ప్రాణమ్ములలరును 


వత్సరమ్మున నుండు ద్వాదశ 
మాసముల ఆదిత్యులనబడు 
వస్తు సంతతి యొక్క ఆయువు 
గొనుటచే నాపేరు గలిగెను 


ఇంద్రుడన విద్యుత్తు, వర్షము 
సొఫగ్‌ అన్నము నుద్భవింపగ 
చేసినందున లోకమున సం 

విది యగు నెశరమెపహొండు 


ఇక ప్రజాపతి యెవ్వరనగా 
యజమే, పశు జీవనమ్మున 

Sa 
సాగి అది సంపూర్ణ జగమున 
నడుచుచుండును నిశ్చయమ్ముగ 


3.9.10 


3.9 11 


3.9 12 


3.9.13 


3.9.14 


3.9.15 


మొదట చెప్తేన ఆరు దేవత 

లెవ్వియనగా అగ్ని, సూర్యుం, 

డంతరిక్షము, పృధివి, వాయువు, 

దివము, వీనింగలియు విశ్వము 3.9.16 


మూడు దేవతలెవ్వి యనగా 

పృధివి, దివమూ, అంతరిక్షము 

వీనితోనే అగ్ని సూర్యులు 
వాయువంతరూ్య్భూతములగును 3.9.17 


రెండు దేవత లెవ్వియనగా 

ప్రాణదేవత, అన్న దేవత 

ఒకటి జీవన సూచకమ్మగు 

ఒకటి ప్రకృతికి సూచకమ్మగు 3.9.18 


ఒకటి మరి సగ మేదియనగా 
పిండగతమగు (ప్రాణమే, ప్రా 
బ౧ంబికటి ఒకటిన్నరెట్టుగు 
ననగ. నిరతము వృద్ధిగొనుటి”” 3.9.19 


“యాజ్ఞవల్క! దేవతొక్కటి 

ఇ 

యనుచు లెస్సుగ బల్కుచుంటివి 

ఏమిటో అది చెప్పగలవా?”” 

“అదియు ప్రాణంబదియునొకటే”” 3.9.20 


“(బ్రహ్మ వేత్తల లోన శ్రేష్పుడ 

ననుచు నీవు దలంచుచుంటివి 

(బ్రహ్మమనియెడి వాడెవండో 

యాజ్ఞవల్కా్యా! నీకు తెలుసా? 30:21 


డా | వసన చెన్నప్ప 


ep 
నగా 
ట్‌ 
[1 
బం 
q 
ర్ట 
3 
(౮౪ 
0 

PE) 


అంతకంటెను నురిచు (బ్రహ్మ 
మ్మడుగవయ్య విదగ?! యింకను!” 
ణా 


“నేను పేర్కొనునట్టి పురుషుడు 
స్వయముగా బ్రహ్మమ్ము కాడని 
పలుకుచుంటివి కాని అతనికి 
దేవుడెవరో చెప్పగలవా??? 


““అతని దేవుండమృతుండగు 
దేవతల కధి నాయకుండగు 
మృత్యు ధర్మము గలది విశ్వము 
మృత్యువంటని వాడు దేవుడు” 


మళ ప్రాణికోటి పరాయణుండై 
మనసు జ్యోతిగ, హృదయమిల్టుగ 
లా. 
కామన స్తితి గలుగు పురుషుని 
తెలియునాడే (బహ్మవేత్తగు' 


“నీవు పెర్కొనునట్టి పురుషుడు 
కానుమయుడని తెలియుచున్నది 
అంతకంటెను మించు (బ్రహ్మా 

ఒక ఇన వా ' “ay 
మ్మడుగవయ్య విద్యు! అలటంకను 


3.9.22 


3:09:23 


3.9.24 


3.9.25 


3.9.26 


392] 


103 


బృహర్గీత 


“(పాణీకోటి పరాయణుండై 

నునసు జ్యోతిగ, నేత్రమిల్టుగ 

రూపమున నిలుచున్న పురుషుని 

తెలియువాడే బ్రహ్మవేత్తగు”” 3.9.28 


“నీవు పేర్కొనునట్టి వాడా 

దిత్య వురుషుండని యెరుంగుము 

కాని అంతకు మించు (బహ్మాము 

నడుగవయ్య విదగ్హ! ౦లుంకను 3.9.29 


“నేను పేర్కొనునట్టి పురుషుడు 

స్వయముగా బ్రహ్మమ్ము కాడని 

పలుకుచుంటివి కాని అతనికి 

దేవుడెనరో చెప్పగలవా?” 3.9.30 


“వస్తు సంతతి సత్య రూపము 

చూప గలడాదిత్య పురుషుడు 

కాని ఆదిత్యునకు దేవుడు 

సత్యస్వరరాపుడగు బ్రహ్మము” 39.31 


“1 ప్రాణికోటి పరాయణుండై 

మనసు జ్యాతిగ, శ్రొత్రమిల్టుగ 

గగనమున నిలుచున్న పురుషుని 

తెలియు వాడే బ్రహ్మ వేత్తగు 329732 


“నీవు పేర్కొనుచున్న పురుషుని 

(కొత పురుషుని గానెరుంగుదు 

నంతకంటెను ముంచు బ్రహ్మము 

నడుగవయ్య విద్యు! యింకను”? 3.9 33 


డా|| మసన చెన్నప్ప 


“నేను సేర్కోనునట్టి పురుషుడు 
స్వయముగా బ్రహ్మమ్ము కాడని 
పలుకుచుంటి ఏ కాని అతనికి 
దేవతెవరో చెప్పగలవా? 


అతని దెవతయగును దిక్కులు 
దిక్కులే కద శ్రోత్రమును, ఆ 
కాశమును, శబ్దమును తమలో 
చక్కగా నిమిడించుకొన్నవి!'' 


“ప్రాణికోటి పరాయణుండై 
మనసు జ్యోతిగ, హృదయమిల్లుగ 
తమములాి వెలుగొందు పురుషుని 
తెలియువాడే బ్రహ్మవేత్తగు”” 


“నీవు పేర్కొనునత్రి పురుషుని 

నేను ఛాయా పురుషుడందును- 
అంతకంటెను మించు బ్రహ్మాము 
నడుగవయ్య విద్య! యింకను?” 


“నేను పేర్కూనునట్టి పురుషుడు 
స్వయముగా బ్రహ్మమ్ము కాడని 
పలుకుచుంటివి కాని అతనికి 
దేవతెవరో చెప్పవయ్యా! 


“అతని దేవత యగును మృత్యువు 
వృత్యువనగా అంధకారము 
దేవదేవుని వృూత్యురూపమె 
లోకమున వ్యాపించి ఉన్నది?! 


3.9.34 


39:35 


3.9.36 


3 9.37 


3.9 38 


3.9 39 


బృహర్షీత 


“ప్రాణికోటి పరాయణుండై 

మనసు జ్యోతిగ, చక్తువిల్లుగ 

పిండమై వెలుగి"ందు పురుషుని 

తెలియువాడే బ్రహ్మవేత్తగు? 39.40 


“నీవు చెప్పెడి పురుషు నద్దము 

లోని బ్‌మ్మగ నే దలంతును 

అంతకంటెను మంచు ([బహ్మాము 

నడుగవయ్య విద్యు! యింకను” 3.9.41 


“నేను పేర్కొనునట్టి పురుషుడు 

స్వయముగా బ్రహ్మమ్ము కాడని 

చెప్పుచుంటివి కాని అతనికి 

దేవతెవరో చెప్పవయ్యా!” 3.9.42 


““ ప్రాణమనునది నీవు పేర్కొను 

నట్టి పురుషునికగును దేవత 

దేహ గతమగు ప్రాణమే పిం 

డమును రక్షణ సేయుచున్నది”'” 3.9.43 


“(ప్రాణికోటి పరాయణుండై 
మనసు జ్యోతిగ హృదయమిల్లుగ 
(ఇ) 
జలములందు వెలుంగు పురుషుని 
తెలియువాడే (బహ్మవేత్తగు?' 3.9.44 


“మ సేర్కొనునట్టి పురుషుని 

జల పురుషునిగ నేనెరుంగుదు 

కాని అంతకు మించు (బహ్మాము 

నడుగవయ్య ఎద్య! యింకను” 3.9.45 


డా || మసన చెన్నప్ప 


“నేను పేర్కూనునట్టి పురుషుడు 
స్వయముగా బ్రహ్మమ్ము కాడని 
పలుకుచుంటివి కాని అతనికి 
దేవతెవరో చెప్పవయ్యా!” 


“ఆతనికి వరుణుండు దేవత 
సకల జలదేవతల దేవత 
అతనికంటెను మించు (బ్రహ్మము, 
(బహ్మమున కతడగును దేహము” 


‘6 ప్రాణికోటి పరాయణుండై 
మనసు జ్యోతిగ, హృదయమిల్టుగ 
రేతసున వెలుగొందు పురుషుని 
తెలియువాడే బ్రహ్మవేత్తగు 


“నీవు పేర్కొనునట్టి పురుషుడు 

పుత్రమయుడని నేదలంతును 

కాన అంతకు మించు బ్రహ్మము 
. నడుగవయ్య బద్భ! యుంకనుి” 


“నేను సేర్కూనునట్టి పురుషుడు 
స్వయముగా (బహ్మామ్ము కాడని 
సలుకుచుంటివి కాని అతనికి 
దేవతెవరో చెప్పవయ్యా”) 


“(ప్రజాపతి ఆతనికి దేవత, 
దేవ దేవుని ఆ ప్రజాపతి 
రూపమే ఈ చరాచరమగు 
సృష్టి జేయుచు వెలుగుచున్నది 


3.9 46 


3.9.47 


3.9.48 


3.9.49 


3.9 50 


3.9.51 


107 


108 


(బ్రాహ్మణులు నిన్నారిపోయెడి 
అగ్నీ కణముగ చేయజూచెద 
రింక అడుగుట మానవయ్యా! 
లేనిచో బొగ్గగుదువయ్యా!”? 


యాజ్ఞవల్క్యుని హాస్య వచనము 
లక్క సయక ఆ విదగ్దుడు- 
పాంచాలకురు బ్రాహ్మణులను 
గెలిచినట్టుల కాదు లమ్మనె 


4న్పీక్సు (బహ్మమ్మెట్టు తెలియును? 
0) 

దిక్కులైనను తెలియునా? ఆ 

దిక్కులేవో తెలిపి వాని ప్ర 

తిష్టయెక్కడొ చెప్పగలవా? 


పూర్వదిశ గల దెవతెవ్వరు?”) 
““సూర్యదేవతి' “దేనియందు ప్ర 
తిస్పితుండగు?”” **+నేత్రమందుని! 
“నేత్రమెందున?”” “రూపమందుని” 


““రూసమెందు ప్రతిష్టితమ్మగు” 9 
““హృదయమందున, హృదయమే లే 
కున్న రూపము, చత్తువే లే 

కున్న సూర్యుండుండె వ్యర్థము 


నస్తు రూపము; కన్ను, సూర్యుడ్వు 
మిగంల పరస్పురా శ్రితమ్ములు 
లోకమున రూపాదులన్నిటి 
కంతిమ స్టానమ్ము హృదయము”? 


3.9.52 


3.9.53 


3.9.54 


3.9.55 


3.9.56 


3.9.57 


డా | వసన చెన్నప్ప 


““దశిణ మ్మున చెవతెవ్వరు??! 

“1 యముడనంబడు వుత్వుదేవతి” 
““మృత్యువెందు ప్రతిష్టతమ్మగు? 
““యజ్రముందు ప్రతనృతంబగు” 


“యజమెందు ప్రతిస్నీతమ్మగు” 
““డానగుణముని” గదానమెందున?”? 
““శ్రద్రయందుని* *(శ్రద్రయెందున?)! 
న య్‌ 
“హృదయమందు ప్రతిస్మితమ్మగు? 


“4 థ్రద్దయనునది హృదయమందే 
సుప్రతిస్టితమగుచునొప్పును 
లోకమందు యమాదులన్నిటి 
కంతిము స్టానమ్ము హృదయము”? 


““పన్ఫిమమ్మున దేవతెవ్వరు?”” 
““మేఘమనబడు వరుణ దేవత? 
““వరుణండెందు (ప్రతిష్నితుండగు? 33 
““జలమునందు ప్రతిషితుండగు'” 


“జలములెందు ప్రతిషితమ్మగు? ”” 
“మన రజో వీర్యమ్ములందుని” 
“ఆ రజోవీర్యమ్ములెందున9?”? 
“హృదయమందు ప్రతిష్టితమ్మగం”' 


“*ఉత్తరమ్మున దేవతెవ్వురు?”” 
(“బ్రహ్మచారి యనబడు సోముడు”? 
““సోముడెందు ప్రతిస్నితుండగు?”” 
““దిక్షయందు ప్రతిపష్పితుండగు?” 


3.9.58 


3.9.59 


3.9.60 


3.9.61 


3.9.62 


3.9.63 


109 


బృహర్గీత 


“దీక్షయెందు పతిష్టితమ్మగు9 ?” 
“సత్యమందున, బ్రహ్మచారికి 

సత్యదీష నొసంగి ఆచా 

ర్యుండు సత్యము చెప్పుగోరును! 3.9.64 


“సత్వమెందు ప్రతిష్టితమ్మగు??” 
““హుదయమందు ప్రతిష్టతమ్మగు, 

లోకమందు సత్యా హింసల 

కంతిను స్థానమ్ము హృదయము”? 3 9.65 


“1 ధ్రువాదిక్కునకెవరు దేవత?” 

“అగ్ని” “యెందు ప్రతిష్టితంగు 9”) 
““వాక్కునందు, శ రెరమున జ్ఞా 

నమును వెలిగించునది వాణియె'' 39.66 


““వాణియెందు ప్రతిష్మతమ్మగు?”” 
“హృదయమందు ప్రతిష్టతంబగు”” 
““హృదయమందె అన్ని కలవని 

పలుకుదువు మరి హృుదయమెక్కడ?”* 3.9.67 


““మూర్చుడా! దేహమ్ము లోపల 
హృదయముందని కూడ తెలియద? 
పొదయమింకొక చొటు మసలిన 

దేహమే గతి నిలువగలుగును? 3.9.68 


హృచయమే లేకున్న తనువును 
చల్ఫి కుక్కలు తినక యుండున? 


డా || వుసన చెన్నప్ప 


యాజ్ఞవల్క్యున వచనములు విని 
రూ విదగ్టుడు మరల యిట్లునె- 
నీ శరీరము నీదు హృదయము 
కలిసికొనుదోటేది చెప్పుము!” 


“(సాణమే ఆ చోటు” ప్రాణం 
బున్ఫుదేడ?”” “అపాననుందు'? “అ 
పానమెక్కడ?”’ **వ్యానమందుని: 
“వ్యానమేడ?”? ““ఉదాననందుి” ఉ 
దానమేడ?*” “సనమానమందుని? 


ఆత్మ దెలియగ నలవి గానిది 
అది అశీర్యంబది అసంగము 
అది అసక్తము బంధరబాతము 
అది వినాశము లేని తత్త్వము 


aos విదగ్చా! ఇంతదాకా 
అష్రదేవతలష్ట పురుషుల 

గూర్చి మా(త్రబు చర్చ జరిగను 
కాని వాటికి పెద్ద (బహ్మాము 


పూర్వవర్షిత విరాట్‌ పురుషుని 
భిన్నభిన్న స్వరూపములకు 

మించి ఉపనిషద్దురుపుడుండ 
ఉపనిషత్తుల వలన దెలియును 


3.9.70 


3.9.71 


3.9.72 


3:.9...7-3 


3.9.74 


3.9.75 


111 


బృహర్గీత 


ఓ నిదగ్గ్జా! అట్టి పురుషుని 

గూర్చి వర్ణన సేయవయ్యా! 

కానిచో తలవంచుకోగల 

సతిని పొందక తప్పుదయ్యా!'' 3.9.76 
యణ 


యాజవల్కుణ ప్రశ్నకుత్తర 
Sa అది 
మీయజాలక శకల పుత్రుడు 
సిగ్గుచే తల నేలవ్రాలగ 


నిలువ లేకను సభను వీడెను, 3.9.77 


యాజ్రవల్క్య్యుండపుడు సభలో 

నున్చ వారిని గాంచి- “(బహ్మము 

గూర్చి ఒక్కరు గాన, అందరు 

గాని నన్నడుగంగ వచ్చును 3.9.78 


లేక మీలో ఒకరినైనా 

అడుగగల్లుదు లేక అందరి 

నడుగ గల్లుదు'” ననుచు బల్కీన 

నెవ్వరును మాట్లాడకుండిరి 3.9.79 


యాజ్రవల్య్యుండపుడు వారికి 

ఆత్మతత్తమునిట్టు దెలిపె “వ 

నస్పతులలో వృక్షమెట్టులొ 

(ప్రాణులందున పురుషుడట్లుగు 3.9.80 


వృక్షమందలి ఆకులోయన 

దేహమున రోమమ్ములుండును 

వుక్షమందలి బెరడు కైవ 

మనిషి తనువున చర్మముండును 39.81 


డా| వసన చెన్నప్ప 


చెట్టు బెరడును గాటు వెట్టిన 
బంక యెట్టుల కారుచుండునె 
చర్మమును గాయమ్ము చేసిన 
రక్తవుట్టుల కారుచుండును 


చెట్టు బెరడుకు క్రింది భాగము 
లోని మెత్తని పొరను బోలుచు 
పురుష దేహమునందు చర్మము 
(కింద మాంసము డాగియుండును 


వృక్షమున పీచున్నయట్టుల 
దేహమున బహునాడులుండును 
తరువునందలి కట్షెాలనగా 

మ. 
తనువులోపలి యెముకలుండును 


తరువు లోపలి గుజ్జుకైవడి 

తనువు లోపలి మజ్రయుండును 
చెట్టు నిలబడ యున్న మట్టులె 
మనిషి యుండుట చూడవచ్చును 


వృక్షమును ఖండంచినప్తుడు 
తిరిగి అయ్యది చిగురువేయును 
మృత్యుదేవత కూల్చినప్తుడు 
పురుషుడెల్టుల బ్రతుకగల్లును? 


వృత్యువశమున కూలినప్పుడు 
మరల ఆ దేహమ్ము నందలి 
వీర్యమున జీవింపగలడని 
చెప్పునేరుట సత్యదూరము 


39.82 


3.9.83 


3.9 84 


3.9 85 


39 86 


3 9.87 


113 


114 


ID 
Cr 
Cs 
న 
౬ 
bs 
( 
a 
;) 
0౮ 
| 
స్‌ 
అ) 
sw 
లం 
(అ) 


రాల సబాతముగాగ అరుపును 
వగ 41 Jamey క స; 
'సెటికి ఎనన యులఎపంండుంు 
Cars ~ 2 రా + MF = అ 
రౌ పరం బాలు అవల 


కరాల్ఫినను ఆతడెట్లు (బతుకును ౧౩౩ 39.89 


రుణించి యిట్లునె- 39 90 


“* ఆత్మయెప్పుడు నుండునట్టిది 

ఆది, అంతము లేనియట్టి ది 

ఎన్నడును జన్మింపనట్ల్టది 

ఎన్నుడును నశియింపనట్టది 3.9 91 


వృడమును ఖండంపగా అది 

చిగురుచేయును కాని “పురుషుడు 

మరల ఏ గతి పుట్టు? ననియెడి 

ప్రశ్నయే తలయెత్తకుండును * 39092 


రాజ సభలో యాజవల్క్యుడు 

ఎవ్వరేయే ప్రశ్నలడి గిన 

తగు సమాధానమ్ము లిచ్చియు 

([బహ్మవేత్తగ కీ ర్తినొందెను 3.9.93 


చతురా బ్రా భ్యాయుం 
1. జనకునికి రాజై 'బైవల్య్యూని ఉపదేశం 


యాజవల్క్యుండెక్క రోజున 

మరల జనకుని సభకు రాగా 

ఆతడాతని (బహ్మవేత్తగ 

గౌరవించుచు నిట్టు పలికెను 4.11 


““యాజ్రనల్య్యా! ? నేడు నీవిటు 
fae (a రానా ? 
లను విచారణ పా. 9) శనై 


“చక్రవర్తీ! వినుము నేనిటు 

(బహ్మాతత్తము నెరుగజేసియు 

గోవులను గ్‌"నవస్తి, చెప్పుము 

నీకు గురువులు చెప్తుదానిని 4.1.3 


“నాకు జిత్వాళైలి యింపుగ 

పలికె వాణిని బ్రహ్మమంచును 

నేనునాతని పలుకులను విని 

నిక్కుముగ భాదించుచుందును' 4 1.4 


““త్రక్రిదండ్రులు, గురువు నిడ్నిత 

డైన వానికి లోకమందున 

నెట్టులుపదేశింతురో తా 

నట్టు జిత్వాశైలి పలికెను 4.1.5 


116 


పలుకు వలననె పనులు సాధ్యము 
అగుట ఆతని పలుకులుచితమె 
కొని వా(గ్రుహ్మామున కాయత 
న ప్రతిష్టల గూర్చి తఆలిపెనల?”” 


(బ్రహ్మమే (ప్రజ్ఞా స్వరూపము 
దానినె భజియింపవలయును 
'ప్రజయునగా గప్ప జ్ఞానము 
దానినే గుర్తింపవలయును 


వాక్కుతో బుగ్యజుస్సామా 
ధర్వములు నితిహాస విద్యలు 
నుపనిషత్తులు నిస పరమ్ములు 
దాన ధర్మములెల్ల దెలియునుిి 


4.16 


4.17 


4.1.8 


4.1.9 


4 1.10 


41.11 


డా | వుసన చెన్నప్ప 


“'యాజ్ఞవల్య్యా! నీ సదుపదే 


శమున నకిత్తును ను వేయిగోవులు 
నేన్లు బోలెడి San 
కాన్మ లుగ (గః బాయించవయ్యా!?? 4.1. 


“గురువు శిష్యునకొట్టి విద్యను 
పూర్తిగా బోధింపకుండా 
కొన్కలేవి గ్రహింప రాదని 


తండ్రి యానతి కనుక నే గొన 4.1. 


జలక్‌ స గురువైన నీ కుప 
దేశమిచ్చిన నాకు చెప్పుము?! 
“(ప్రాణమే బ్రహ్మమని పలికె- ను 


దజ్క శౌల్పాయనుడు దేవా!'' 4.1. 


తల్రిదండ్రులు, గురువు నికిత 
డైన ఐ వానికి లోకమందున 
నెట్టులుపదేశింతురో తా 


నట్టు శిల్పాయనుడు పలికెను 4.1. 


అతన మాటలు సముఎతన్ముగం 
కాని ప్రాణ (బహ్మమున కా 
యతనమేదొ, ప్రతిష్టయేదో 


కొంచెమైనను తెలిపినాడా?+” 4.1. 


“లేదు లేదతడేమి చెప్పుడు” 
“కానియాతడు చెప్పినట్టిది 
ఏకసాద (బహ్మమేయగు 


నింక నెంతయు చెప్పవలయును 4.1. 


117 


118 


ఈ విశాలాకాశ నెల్లెడ 
సుప్రతిష్టితమయ్యె బ్రహ్మమ్ము 
పిండమున గల ప్రాణమే (బ్ర 
హ్మమున కాయతనమ్ము, దేహము 


(బ్రహ్మమే ప్రియమైన రూపము 
అదియునాకాశ మ్మురైవడ 
అంతటు యును ప్రతిష్టతమ్మగు, 
దానినే భజియింపవలయును'? 


““పియతయనగా నేమిటో నివ 
రించి చెప్పుము యాజవల్క్యా! 22 
ఓఓ బయత అనగొ ప్రాణమేయగు 
ప్రియత 'ప్రాణమునుండి వెడలును 


ప్రాణమున గల (ప్రేమ చేతనె 
యాజ్జికుండుననర్జు చేతను 
యజమును చెయించుచుండును 
దానమును గైకొనుచునుండును 


(ప్రాణమున గల భయము చేతనె 
క్రొత్తక్రొత్త ప్రదేశములలో 
నెవ్వడేనియు చంపునోయను 
భయము మిక్కిలి కలుగుచుండును 


(ప్రాణమే పరబ్రహ్మ, ప్రియా 
రూపమగు బ్రహ్మమును గొలిచెడి 
మానవుని ప్రాణమ్ము వదలదు 
సకల భూతములతని బోచును?? 


4 1.18 


4.1.19 


4.1.20 


4.1.21 


4.1.22 


4.1.23 


కా | వసన చెన్సప్తు 119 


“యాజ్ఞవల్క్య! నీవు చేసిన 

యిట్ని ఉపదేశము గెకొని 

న రు గ Cia 

వెయగ్‌ వుల తడ బతమగు 

ఎద్దునిత్తును స్వీక రింపుము”! 4 1.24 


Crs నే గురువు శిష్యున 
కెల్లి విద్యయు నేర్పకుండా 
(ప) 
కాన్కలేవి (గ్రహింప రాదని 
పల! కనుక నే గొన 4.1.25 


ఇంక నె గురువైన వ్‌ తుటే 
శ మొసగిన నాకు చెప్తుముూ” 
oa (బ్రహ్మమని పలికెను 
వార్డు డనియెడి వాడు దేవా!” 4.1.26 
ac) 


పముఖులగం ఆచార్య వర్యుల 

తొడ నిషతుడైన వాడుప 

దేశమిచ్చిన విధముగానే 

సలికె జర్కుర్‌ వార్డు డరయగ 4 1.27 
దాం 


అతని మాటలు సముచితమ్మగు 

కొని చము(రృహవ్మామున కా 

యతనమేదొ, ప్రతిష్టయేదో 

కొంచెమైనను తెలిసినాడా?”” 4.1.28 


లేదు లేదతడేమి చెప్పుడు?” 

“కాని ఆతడు చెప్పినట్టిది 

ఏకపాద బ్రహ్మమేయగు 

నింక నెంతయు చెప్తువలయును 4.1.29 


హ్మమున కాయతనమ్ము, దేహము 4.1.30 
(బ్రహ్మమే సత్య స్వరూపము 

అదియు నాకాశమ్ము కైవడి 

అన్ని చోట్ల ప్రతిష్టతమ్మగు, 

దానినే భజియయంపవలయును” 4.1.31 


““సత్యరూపము నుందు ores 
ద్దేశమేమో తెలియజేయుము” 
““సత్యమనునది కంటి తోడనే 


తోకమందున ప్రకటమయ్యెడు 4 1.32 


కంటితో చూచినది సత్యము 

కనుక చత్తువు పరబ్రహ్మం 

బనుచు చక్షువు డ్వార బ్రహ్మము 

గొలుచు వానిని విడదు చక్షువు) 4.1.33 


“యాజవల్మ్యా! ప 

యిటిి ఉపదేశమ్ముగైకొని 

ద wr శ 

వేయిగోవుల తోడ వృషభము 

నొక్క దానిని నీకొసంగెది” 4.1.34 


““సూర్తముగ నే గురొవ్వు నిష్యున 
కటి విద్యనొసంగ కుండా 
ము 
కాన్కలేవి (గహింపరాదని 
తం|(డ్రియానతి కనుక నే గొన 4.1.35 


డా || వుసన చెన్నప్ప 


ంక నే గురువైన నీకుప 
దేశ మొసగిన నీకు చెప్పుము" 
““శ్రోత్రమే బ్రహ్మమని భార 
ద్వాజుడుపదేశమ్ము నొసగను” 


6 (ప్రముఖులగు ఆచార్య వర్యుల 
తోడ శికితుడైన వాడుప 
దేశమిచ్చిన విధముగానే 

పలికె ఖారద్వాజుడొప్తుగ 
అతని పలుకులు సముచిత మ్ముగు 
కాని (8 కోత (బహ్మామునకా 
యతన మేదొ, ప్రతిష్టయేదో 


కొంచెమై నను చె చెప్పినాడా?”” 


“లేదు లేదతడేమి చెప్పడు”? 
““కానియాతడు చెస్పినట్టి ది 
ఏకపాద బ్రహ్మమే యగు 
శేషముపదేనింపవలయును 


ఈ విశాలాకాశ మెల్తెడ 
సుప్రతిష్టితమయ్యె బ్రహ్మము 
ండమున గల శ్రొత్రమే బ 
బ్మామునకాయతనమ్ము, దేహము 


గి 


ర్‌ 


(బ్రహ్మమెప్పుడనంతరూపము, 
అదియు (శ్రోత్రాకాశములలో 
అంతలును వ్యాసంచియున్నది 
అందరికుపాసింపడ గినది 


4.1.36 


4.1.37 


4.1.38 


4 1.39 


4 1.40 


4.1.41 


(స 


ఉట అల ఆట 


న్‌ “చెప్తువలయు ననంతమునగెాి ” 
““దిశల చేత ననంత పొర్చుడు, 
sia దిశొ[బహ్మాోండమందున 


అదియె (ఖో (త్రము పిండదిముందున 


కనుక శ్రోత్రము పరబ్రహ్మం 
బనుచు శ్రోత్రము ద్వార బ్రహ్మము 


లుచు వానిని విదడు [తము 


జ 


సరఃభూతములతని [చోతునూ* 


గ సష (స్రము తిడ వ్రోషభము 
నె 


పూర్ణముగ నే గురువు శిష్యున 

5థి విద్య యొసంగకుండా 
ర్వా 

కాన్సల్‌ విగ్రహాంపరాదని 

తండ్రి యానతి కనుక నగ? 


2% 


ఇంక ఏ గురువైన నికుప 
దేశమొసగిన తెలియ జేయుము” 
“మనసు బ్రహ్మన్మునుచు నాకుప 


దేశమొసగను సత్యకాముడు?” 


నికిత ండైనట్టు నానికి 
తల్రిదండ్రులు, గురువు లోకము 
లొన నెట్టుపదేశ మిత్తురొ 


బు 


42 


43 


44 


46 


47 


డొ |వంసన చె న్నప్ప 


అతని మాటలు సముచితమ్మగు 
చక్రవర్తీ! ఆమనోబ 

హ్మమున కాయ తన ప్రతిష్టల 
గరార్చియాతడు చెప్తనాడా?”” 


““రేదు లేదతడేమి చెప్పుడు?” 
“కాని యాతడు చెప్పినట్టిది 

ము, 
ఏకపాద బ్రహ్మమేయగు 
పూర్తము గ తెలియంగ వలయును 


ఈ విశాలాకాశమెల్లైడ 
సుప్రతిష్టితమయ్యె బ్రహ్మము, 
ండమున గల మనస్సు బ్ర 
హ్మమునకాయతనమ్ము, దేహము 


నా. 


(బ్రహ్మమే ఆనంద రూప 
మ్మదియు నాకాశ మున వ్యాపక 
మై మనస్సున నిండియున్నది 
దానినే, భజింయంపవలయును 


మనోబ్రహ్మమునెరిగి ఆనం 

ద స్వరూప బ్రహ్మమునుసా 
సించు వానిని మనసు విడువదు 
సర్వభరాతములతని బ్రోచును?” 


““యాజ్ఞవల్కాా! నీవు చేసిన 
ఇట్టి ఉపదేశమ్ము గైకొని 
గోసహగస్రము తోడ బలమగు 
వృషభ మిత్తును స్వీక రించుము? 


4.1.48 


4.1.49 


4.1.50 


4.1.51 


4.1.52 


4.1.53 


123 


పూర్తముగనే గురువు శిష్యున 
వెట్టి విద్యనెసంగకుండా 
దు | న 
కాన్కలవి (గబాంపరాదని 
తండి యానతి కనుక గ్రైక్‌న 4.1.54 


ఇంక నే గురువైన ని కుప 


దేశమొసగ విదగ్తుడొప్తుగి? 4.1.55 


లికినాడు విదగుడెంతయు 4.1.56 


అతని మాటులు సముచితమ్మగు 

హృదయ శూన్యుండేమి సేయును? 

కాని హృదయ బ్రహ్మా కాయత 

నప్రతిష్టలనేమి చెప్పెను??? 4.1.57 


“లేదు లేదతడేమి చెప్పడు?” 
“కాని యాతడు చెప్పినట్టిది 
ఏకపాద బ్రహ్మమేయగు 


నింకనెంతయు తెలియవలయును 4.1.58 
ఈఈ విశాలాకాశ మెలడ 
(న్‌ 


సుస్రతిష్టతమయ్యె బ్రహ్మము, 
పిండమున గల హృదయమే (బ 
హ్మామున కాయతనమ్ము, దేహము 4.1.59 


ణా | వుసన చెన్నప్ప 125 


(బహ్మమగును సిత స్వరూపము 
య 
అదియు హృదయాకాశములల్‌? 
అంతటను వ్యాపించి యుండును 
దానినే భజియించీవలయును”” 4.1.60 


“తెలుపు మా స్టితి రూపమేమో?”) 

“టంత హృదయము నుండి వెడలును 
హుదయమందే అన్ని ప్రాణులు 

సు ప్రతిష్టితమగుచునున్నవి 4.1.61 


కనుక హృదయము (బ్రహ్మమనుచును 

తెలిసి హృదయ (బ్రహ్మమును పా 

సించు వానిని విడదు హృదయము 
సర్వభూతములతని బ్రోచును”” 4.1.62 


యాజవల్కుండిట్టు (బ్రహ్మము 

= mel ష్‌ 

గూార్సి పలికిన జనకుడెంతె 

సంతసించుచు కాన్కలొసగను 

కానియాతడు స్వీక రించడు- 4.1.63 


౪. జాగ్రత్‌ - స్వవ్న - సుషుప్తి అవస్తలు 


అపుడు జనకుండాదరమ్మున 

యాజవల్కుుని చెరి మొక్కుచు 

తన్ను శిష్యునిగా (గహించియు 

నాత్మ తత్త్వము తెలుపగోరను 4.2.1 


“4 ద్రీరమగు మార్షమ్ము గడవగ 
అము ta 
పధికుడే గతి నారధమ్ముల 
సాయమొందునొ, అటుల రాజా! 
ఉపనిషత్‌ జ్ఞానమును గరటివి 4.2.2 


వేదములు పరియించినాడవు 
ఉసనిషత్తులు చదివినాడవు 
పూజ్యుడవు నివిచటు విడువడి 
పోదువెచటికి చెప్పగలవా??? 


“దేవనాకిది యేమి తెలియదు 
తెలియజెప్పిన తెలుసుకొనియెది! 
ననగ జనకుని తొడ యిట్టునె 

మేటి బుషి యగు యాజ్ఞవల్క్యుడు 


““ఆత్మతత్త్వము తనను కన్నుల 
నుండి వెల్వడ జేయునెప్పుడు, 
దేహమున కుడి కంటి వలనను 
చూచు పురుషుండింధుడనబడు 


ఇంధుడనగా ఇంద్రుడేయగు 
దిప్తిమంతుండింధుడనబడు 
“ఇంధు” డె ప్రత్యక్ష నామము 
“ఇంద్రూడ ప్రత్యక్ష నామము 


దేవతలు ప్రత్యక్ష నామము 
కంటెనప్రత్యక్ష నామము 
నిష్టపడుదురు, స్నష్టముగ పిలు 
వంగ బడమి (ప్రియమ్ము వారికి 


వామనేత్రము నుండి చూసెడి 
ఆత్మతత్వమె ఇంద్రసతి, ప్ర 

త్యక్ష నామమ్మగు విరాట్టు, ప 
ర5"త్షముగు నామమింద్రాణి యె 


4.2.2 


4.2.4 


4.2.5 


4.26 


4.2.7 


4.2.8 


డా | వసన చెన్నప్ప 127 


లంత భయం రాం డు | SEs 
ఆత్మతత్త్రమ్మిం(ద్ర మం (ద 
బంలుగ జా[గ్రదవప్ట తిపల 

కనుల యందున నిలిచి బయుటికి 


చూచినట్టునిపించుచుండును 4.2.9 


హం og 
ఆత్మ 9 వట్ట = 1 స్వరూపము 4,2.10 


చెరు వృత్తులకై క్య వేదిక An 
అవటు స్వస్నావస్తలో మన 

ఆత్మ మిక్కిలి వెలుగుచుండును 

కాని, జాగ్రదవస్ట యందున 

తినెడి త్రాగెడి పనులు చూచును 4 2.12 


అకటు! స్వన్నావస్త లొపల 
ఎయ్‌ 

ఆత్మకెయ్యది భి "జనమ్మని : 

సంశయిందిన, హృదయ రెబాత 


౦దమని వచియించుటు దితను 4.2.13 


వలె 


ర్య 


మృత్యువావనేశించుడాకా 
వరి య్య uw La అం అయ 
దెహామున హృదయము వలననె 


రక సంచాలన జరుగును 
ది 


ఆత్మయనునది నిలువనగలుగును 4.2.14 


నేత్రమార్గము నందు జాగ్రద 
వస లోపల; హృదయ గగనము 
నందు స్వస్నావస్త లోపల 
(a= 
ఇంద్ర, యుం|దాణులు (భబుంతురు 


వారు హృదయము లోని నాడుల 
వలన చిక్కుచు నప్పుడప్తుడు 
పైకి వెడలెడ నాడి లొపల 
సంచరింపగ చూచుచుందురు 


ఒక్క కేశము వేయి చీలిక 

లైన, నేర్పడు సూక్మభాగము 
లట్లు సూత్ష్ముమ్మైన నాడులు 
హృుదయమందున వ్యాప్తి చెందును 


వాటిని హితానాడులందురు 
వాటి నుండి లభించు శుద్ధా 
హారమును గొని ఆత్మ స్వవ్నా 
వస్థ లోపల సంచరించును 


ఆత్మ జా(గదవస్ట లోపల 

నేత్రమున వసియించుచుండును 
స్వప్నములు గనునపుడు హృదయపు 
టంతరాకాశమున నుండును 


లా సుషుప్తిని పొందినప్పుడు 
ఆత్మ ప్రాణమునందు నిలుచును 
ఎట్టి స్టితిలో నైన అయ్యది 

రక టై 
నిదుర గాంచదు, నిదుర లేవదు 


4.2.15 


4.2.16 


4.2.17 


4.2.18 


4.2.19 


4.2.20 


డా | వసన చెన్నపు 


భిన్న భిన్నములగు అవస్తల 
లోన, దేహమ్ముండిసోగా 
ఆత్మ మాత్రము తనకు వీలగు 
స్థానములలో వెలుగుచుండును 


గాఢ నిద్ర సుషుప్తి యనబడు, 
గాఢ నిద్రావస్టలో మన 
దేహముండిన, ఆత్మ పంచ 
ప్రాణములలో నిలిచియుండును 


ఆత్మ జా(గ్రదవస్తలో నే 

|. 
త్రములకైవడి, స్వప్నమున హృద 
యమ్ము రీతి, సుషుప్తిలో (ప్రా 
ణాముల భంగి వెలుంగుచుండును 


పూర్వ దక్షిణ పశ్చిమోత్తర 
భాగములలో, ఊర్ద్వ దిశలో 
ఆత్మరూసము ప్రాణమయమై 
అలరుచుండుట తెలియవలయును 


ఆత్మతత్వమ్మునకు రూప 
త్రయముగాక విశేషమైన తు 
రీయ రూపంబొకటి యున్నది 
అది అనిర్వచనీయమైనది 


*నేతినే తని చెప్పబడు ఆ 
రూపమెవరికి తెలియనట్టిది 
చేతికందక, నాశమొందక 
లిప్రమవ్వక వెలుగునట్టిది 


4 2.21 


4.2.22 


4.2.23 


4.2.24 


4.2.25 


4.2 26 


130 


బహ, 


ఆఅత్మతత్తము తెలిసినాడవు కవన? 


పనుల ఏమ కర నిడి 

చేతికందని నాశమొందని 

బంధ రహితంబైన రూసము 

నందు చేరి సువించువాడవు 4.2.28 


అపుడు నీకిక భయము లే” దని 
యాజ్ఞవల్క్యుడు పలుక నట్టిది 
ఠా కు. 
కలుగు నీకని తనను, తన రా 
జ్యమును జనకుండతనికిచ్చెను 4.2.29 


HEE రాన్‌ యాజనల్క్యుని ఆత్మోపదేశం 
ca 


ఆత్మచర్భలు జరుగం నవసర 

నుందు జనకుడు మాటలాడిన 

తీరునకు సంతుష్ట్రుడగుచును | 
యాజ్ఞవల్క్యుడు వరమొసంగెను 4.3.1 


Sa 


ఇష్త్రదుగం వషయమ్ము నడుగగ 
వర మొసంగిన వాడు కావున, 
యాజ్ఞవల్క్యుడు జనకుడడిగిన 
క గ 
దానికుత్తుర బమయదలచెను 4.3.2 


“& మునిం(ద్రా! ఆత్మతత్త్వము 

తెలియగ రెద, జోతి- పురుషుని 

కచటి నుండి అభించుచున్చుది 

కరుణ తొడను తెలియజెయుము* 43.3 


శా | వసన చెన్నప్ప 


6 లధ్రిప! జాగ్రదవస్టలో పురు 
షుండు సూర్యుని జ్యోతి తొడనె 
లేచి కూర్చొను, తిరుగు, కర్మలు 
చని స్వస్తానమ్ము చేరును”? 


యాజవల్కాా! మీరు చెప్పిన 
దెంతయును సత్యము, సూర్వ్యుం 
డస్తమించిన్నజ్యొతి - పురుషున 
కెచటి నుండి లభించునో కద!” 


““అధిప! సూర్యుండస్తముంచిన 
అతిడు చంద్రుని జ్యోతి తోడనె 
లేచి కూరను, తిరుగు, కర్మలు 
చేసి స్వస్తానమ్ము చేరును” 


““ యాజవల్కా్యా! మీరు చెప్పిన 
దెల సత్యము, కాని చంద్రుం 

a) 
డస్తమించిన్నజ్యోతి- పురుషున 
కెచటి నుండీ లభించునో కద!'” 


“అధిప! చం|[ద్రుండస్తబుంచన 
అగ్ని యొక్క ప్రకాశముననే 

లేచి కూరొను, తిరుగు, కర్మలు 
జస స్వస్థానమ్ము చేరును” 


““యాజవల్క్యా! మీరు నుడినిన 
దెల్ల సత్యము, కాని అగ్నియు 

గ శ . 
నస్తమించిన్న జ|ోతి- పురుషున 
కెచటిీ నుండి లభించునో కద?”” 


131 


4.3.4 


4.3.5 


4.3.6 


4.3 7 


4.3.8 


4.3.9 


132 


క“అధిప! ఆగ్నియు నస్తమించన 
అంధకారములోన పురుషుడు 
వాణి యొక్క ప్రకాశముననే 


వ 


కార్యములు నెరవిర్భగలుగును 


చిమ్మచీకటిలోన తన హ 
స్తమ్ము కనబడకున్ననేమిటి? 
వాక్కు సాయముతోడ పనులను 
నేర్పుతో సాగించుచుండును'' 


1 యాజ్ఞవల్క్యా! మీరు చెప్పిన 

దెల్ల సత్యము, వాక్కు స్వష్తా 

తో సని సేయకుండిన్న 

జ ్య్యితి- పురుషునకెట్టు దొరుకును?” 


3 


2x 
ty 


“:అధిప స్వన్నావస్త లోపల 
వాణి పనులను చేయకున్నను 
ఆత్మ యొక్క. (ప్రకాశముననే 


పురుషుడనువాడుండగలుగును 


6యాజ్రవత్య్యా! పురు చెప్పిన 

జ్‌ 

దెల్ల సత్యము, కాని స్వయముగ 
cc 

వెలుగుచుండెడి ఆత్మి వనర 

నీదు శిష్యునకరుగ జెప్తుము??? 


డ్‌ ఆత్మ జాగ్రదవస్త లోపల 
న్‌ తోని 
నేత్రములలొ, స్వప్నమున హృద 
యమ్ములోన, సుషుప్తి లోపల 
ప్రాణములలో వెలుగుచుండును 


4.3.10 


4.3.11 


4.3.12 


4.3.13 


4.3.14 


4.3.15 


డా | వుసన చెన్నప్ప 


మేలుకొనుచో పనులు సేయును, 
కలలు గనుచో మృత్ఫురూస జ 
గత్తునెంతయు దాటిసోవు, సు 
షుస్తిలో ధ్యానమున నుండును 


సక్తుడగు, మరి చచ్చినప్పుడు 
పాపముల విడువడిన యట్లుగు 


ఆత్మజా(గ్రత్‌ లోకమందున 
దోషములలో చిక్కి, స్వప్పసు 
షుపులందునుజే రినప్తుడు 
సాపముల విడనాడినట్లగు 


ముఖ్యమగు స్థానములు రెండే 
ఒకటి జాగ్రత్‌ స్థానమగు, జ 
రొకటి చూడ సుషుప్తియగు, స్వ 
స్నమ్ము సం ధిన్సానమాత్మకు 


సంధియగం స్వప్నము నందలి 
పురుషుడెట్టి క్రమమ్ము తోడ సు 
సుస్తి జేరునొ ఆ(క్రమమ్మున 
పాపమును, ఆనందమును గను 


ఆత్మ జాగ్రత్‌ స్రితిని వీడి, సు 
షుప్తికేగుచు పాపమును గను 

ఆ సుషప్తిని వీడి జా(గత్‌ 

స్థితిని జేరుచు మోదమును గను 


4.3.16 


4.3.17 


4.3.18 


4.3.19 


4.3.20 


4.3.21 


133 


వెంటు గైకొని పోవుచుండును శై 


స్వస్నలోకము నందు సూక్షాం 
శములతి నిక దివ్యల్‌ కము 
సిద్దపరుదుచుు, భగ్నుప రుచుచు 
త మాత్రము వెలుగుచుండును 4.3.23 
తన ప్రకాశమునందె పురుషుడు 
నన లోకము గాంచుచుండును 
నుక నాతని స్వయంజె తగ 
న్‌ ర విదులు గణించుచుందురు 4.3.24 


a 


స్వప్న పురుషుని కాత్మలోకమె 

సిద్ధమగుచును భగ్నమగుచును 

అనుభవమ్మగు, డానినాతడు 

తన ప్రకాశముతోనె గాంచును 4.3.25 


స్వప్నమున రధ రధ్యములు, మా 

ర్లమ్ము లేవియు నుండకున్నను 

స్వప్న పురుషుడు వాటనెల్ల సు 

జించుకొని క్రీడించుచుండును 4.3.26 


నిక్కముగ స్వవ్నమ్ము లోపల 

మోదమేని ప్రమోద మేని ల 

భింసకుండును, కాని వాటిని 

స్వయముగా సృజియించునాతడు 4.3.27 


డా | వసన చెన్నప్ప 


అట సరస్సులు కానిపింపవు 
అందమగం సెలయేరులుండవు 
నదులు కూడా లేవు, కాని సృ 
జించునాతడె కర్తయగుచును 


ఆత్మ జాగ్రత్‌ స్థానమును విడ 

నాడి స్వప్నము చేరినప్పుడు 

నిదుర వోవక తాను సుప్తేం 
(రయములను తిలకించుచుండును 


విడిచి స్వప్నము మరల జా(గ్రత్‌ 
స్టీతికి వచ్చిన, హంస వలె తన 

జ్యోతినిమ్ముగ దెచ్చి బయటికి 
దేహమున జాగృతిని కూర్చును 


ఈ హిరణ్మయ పురుషుడొక్కడు 
అమర హంసము వోలె దేహం 
బనెడి గూటిని గావ స్వయముగ 
స్వప్పులోకము నందు దిరుగును 


స్వప్పలోకము నందు పురుషుం 
డగుడు దిగుడుల ననుభ ఐంచును 
కామరూపములల్టుక్‌"నుచును 
(స్త్రీలతో క్రీడించుచుండును 


బంధువులతో తిరుగుచుండును 
హాస్యవచనము లాడుచుండును 
వెంట వెంటనె భయము గొెలిపెడి 
దృశ్యములు పరికించుచుండును 


4.3 28 


4 3.29 


4.3.30 


4.3 31 


4.3.32 


4.3.33 


ఆత్మ స్వప్నావస్ట లోపల 

ఉండినప్తుడు దేహమును విడ 

నాడి అయ్యది యెచటనొ నిహ 

రించునని భావించుమందురు 4.3.34 


కనుకనే ని(ద్రించునాతని 

లేపవలదని చెప్పుచుందురు 

లేపినను సర్వాంగములలో 

వెంటనే రాకుండునందురు 4.3.35 


కాని అది సరి కాదు, నిజమున 
కాత్మ స్వస్నమొులోన జూచిన 
దెల్ల జాగ్రదవప్ర నుండి (గ్ర 
ధ్‌ థె 
హించినట్టిది మాత్రమేయగు 4.3.36 


మనము జా(గ్రదవస్ట లోపల 

ఏది చూతుమొ, ఏది నిందుమొ 

దానినే స్వప్పమ్ము లోపల 

చూడగలము మరియు వినగలము 4.3.37 


ఆత్మ ఎప్పుడు వెలుపలుండక 

తాను జాగ్రదవప్ట లోపల 

ఏది చూచునొ, దానినే స్వ 

స్పమ్ములోపల గాంచుచుండును 4.3.38 


ఆత్మ జాగ్రదవప్త లోపల 

సూర్యచంద్రాదుల (ప్రకాశము 

పొందగలిగియు, స్వప్పుమందున 

స్వయం జ్యోతిగ నిలువగలుగును? 4.3.39 


డౌ | వసన చెన్నప్ప 


యాజ్రవల్క్యుని పలుకులను విని 
“గో సహస్రము నిత్తునింకను 
నాకు మోక్షము గూర్చి ఉపదే 
నింపు” డని జనకుండు గొంను 


సంప్రసాదమునందు ఆనం 
దించి, ఇదివరకెట్టి మార్గము 
నందు వచ్చెనొ, అటి మార్గము 
ee fn 
నందె స్వప్నము నాత్మ జేరును 


ఆత్మ తాను సుషుప్తి లోపల 
అనుభ వించినదెల్ల అటనే 
నిలిచిపోవు, నసంగుడగుటయె 
దానికంతకు కారణమ్మగు 


“అదియు సరియగు నో మహర్షీ! 
మీరలీ ఉపదేశ మిచ్చిన 
కారణమ్మున గోసహస్రము 
నిత్తు, మోక్షమునింక తెలుపుడు 


“స్వప్నమందున ఆత్మ సంతో 
షించి, ఇదివరకెట్టి మార్గము 
నందు వచ్చెనొ, అట్టి మార్గము 
నందె జాగ్రత్‌ స్థితిని చేరును 


ఆత్మ స్వప్నావస్థ యందున 
ననుభ వించిన దెల్ల అటనే 
నిలిచిపోవు, నసంగుడగుటయె 
దానికంతకు కారణమ్మగు?” 


4.3.40 


4.3.41 


4.3.42 


4.3.43 


4.3.44 


4.3 45 


138 


“మీరు పలికి నదెల్ల నిజమే 

నొకొసంగిన యిట్టి ఉపదే 

శమ్మునకు నే గోసహ స్రము 

నిత్తు, మోక్షమునింక తెలుపుడు 4.3.46 


“ఆత్మ జా(గ్రదవస్త లోపల 
తిరిగి, ఇది వరకెలి మార్గము 
ర్త tas 
లోన వెళెనొ, అటి మార్గము 
(ep (3) "స 
నందె స్వప్ప స్టీతిని చేరును 4.3.47 


చేస ఈ దరి నుండి ఆ దరి 

కేగుచును దరులందు కోరిక 

చూపనట్టులె ఆత్మ జాగ్రత్‌ 

స్వష్నముల తిరుగాడుచుండును 4.3.48 


డేగయేనియు, గరుడుడేనియు 

గగనమున నెగిరెగిది చివరికి 

రెక్కలను ముకుళించుకొని వి 

(శాంతి 5 "రకై గూటికేగును 4.3.49 


ఆత్మ జాగ్రత్‌ స్వప్పములలో 

తిరిగి తిరిగీ చిట్టచివరికి 

చేరిపోవు సుషుప్తిలోనికి 

కలలు కలతలు లేని చోటికి 4.3.50 


ఒక్క కేశము వేయి చీలిక 
లైన, నేర్పడు సూక్ష్మభాగము 
అట్లు తనువున హీతానాడులు 
C2 
సూత్మమై వ్యాపించి యుండును 4.3.51 


(= 


డా | వుసన చెన్నప్ప 


పురీతతములె హితానాడులు 
వాటిలో శుక్తమ్ము మొదలుగ 
నీల, పింగళ, హరిత, లోహిత 
వర్షములు గల రసములుండును 


హితానాడులలోన నొకటగు 
సూత్షుమైన సుషుమ్న లోపల 
ఆత్మ తిరుగుచునుండు, దేహము 
నిదుర వొయెడి సమయమందున 


ఆత్మ జా(గదవస్త లోపల 

ల్‌ 
దేనితో భయపడునొ, స్వష్నా 
వస్ట లోపల దాని తోడనె 
తరచుగా భయపడుచునుండును 


ఆత్మ అజ్ఞానమ్ము చేతనె 

= 
తననెవండో దంపుననుకొను 
ఎవ్వడో వశపరుచుననుకొను 
ఎవ్వడో వెంటాడుననుకొను 


ఎట్టి స్తానము జేరి పురుషుడు 
అథి 

కేవలాత్మగ నిలిచిపోవునొ 

అది సుషుప్తి, అది పరలోకము 

అది మనోరధ రహిత రూపము 


అదియె కోర్కెలు లేని రూపము 
అదియె పాప విరహీత రూపము 
అదియె ఆత్మకశోక రూపము 
అదియె ఆత్మక కామురూసము 


4 3.52 


4.3.53 


4.3.54 


4.3.55 


4.3.56 


4.3.57 


139 


140 


ఎటుల పురుషుడు సతిని కౌగిట 

జేర్చి సర్వము మరవ గలడో 

అటుల ప్రాజ్ఞాత్మకు సమీప 

మ్మగంచు నాత్మయు మరచు సర్వము 4.3.58 


ఆప్త కాముండైన పురుషుడు 

తనదు ఆత్మనె కోరుచుండును 

ఆత్మ కాముండైన వానికి 

అన్య కామనలుండ నేరవు 4.3.59 


ఆత్మకాముండైన వానికి 

ఎవరు తండ్రీ? ఎవరు తల్లీ? 

ఏది లోకము? ఏది దేవత? 

ఏది వేదము చెప్పు గలరా ౧ 4.3.60 


ఎవరు దోంగలు? ఎవరు దొరలో? 

ఎవరు శ్రమణులు? ఎవరు మునులో? 

ఎవరు తక్కువ? ఎవ్వరెక్కువి 

ఎవ్వరైనా చెప్పగలరా? 4.3.61 


ఆత్మ కాముండన పురుషుడు 

పాప పుణ్యములంటకుండును 

హృదయ సాగరమందు నిలిచిన 

దుఃఖ జలమును దాటగల్లును 4.3.62 


గాఢ నిద్రా కలితుడై పురు 

షుండు దేనిని గాంచకుండును 

కొని ఆతని దృష్టికప్తుడు 

లేదు భంగము, ద్రష్త ఆతడు 4.3.63 


డా | వసన చె న్నపు 


నాశమొందని తత్త్వమాత్మ, సు 
షుప్తిలో తన కంటె భిన్నం 

బైన దృశ్యం బొకటి యుండదు 
కనుకనే వీక్షింపకుండును 


గాఢ నిద్రా కలితుడై పురు 
షుండు వాసన చూడకుండును 
కాని ఆతని (ఘాణశక్తికి 

లేదు భంగము, (ఘాత ఆతడు 


నాశమొందని తత్త్వమాత్మ్క సు 
షుప్తిలో ఘాణింపగలిగిన 
భిన్న వస్తువు లేక యుండును 
కనుక ఆ(ఘాణింపకుండును 


గాఢ నిద్రా కలితుడై పురు 

షుండు రుచులను చూడకుండును 
కాని ఆతని రసన కెన్నడు 

లేదు భంగము, రసయితాతడు 


నాశమొందని తత్త్వమాత్మ, సు 
షుప్తిలో రుచి చూడ గల్షిన 
వస్తువేదియు లేక యుండును 
కనుకనే రుచి చూడకుండును 


గాఢ నిద్రా కలితుడై పురు 

షుండు మాటలు పలుకకుండును 
కొని ఆతని వాణికెపుడు 

లేదు భంగము, వక్త ఆతడు 


4.3.64 


4.3.65 


4.3.66 


4.3.67 


4.3.68 


4.3.69 


141 


142 


నాశమొందని తత్తమాత్మ, సు 
షుస్తిలో మాట్లాడగల్లిన 
వస్తువేదియు లేకయుండును 
కనుకనే మాట్లాడకుండును 


గాఢ నిద్రా కలితుడై పురు 
షుండు బేనిని వినక యుండును 
కాని ఆతని శ్రుతికి యెన్నడు 
లేదు భంగము, శ్రోత ఆతడు 


నాశమొందని తత్తమాత్మ, సు 
సుప్తిల్‌” తన కంటె భిన్నము 
గావినందగు వస్తువుండదు 
కనుకనే వినకుండునాతడు 


గాఢ నిద్రా కలితుడై పురు 

షుండు మననము సేియకుండును 
కాని యాతని మనశ్శక్తికి 

లేదు భంగము, మంత ఆతడు 


నాశమొందని తత్త్పమాత్మ, సు 
షుప్తిలో తన కంటె మననము 
సేయగలిగిన వస్తువుండదు 
కనుకనే మననమ్ము సేయడు 


గాఢ నిద్రా కలితుడై పురు 
షుండు దేనిని తాకకుండును 
కాని ఆతని సర్శశక్తికి 

లేదు భంగము, (స్తీ ఆతడు 


4.3.70 


4.3.71 


4.3.72 


4 3.73 


4.3.74 


4.3.75 


డా | వుసన చెన్నప్ప 


నాశమొందని తత్తమాత్మ, సు 
షుప్తిల్‌' కనరాదు తన కం 
టెను స్న్రుశింపందగిన వస్తువు 
కనుకనే స్పర్శించకుండును 


గాఢనిద్రా కలితుడై పురు 
షుండు జ్ఞానము పొందకుండును 
కానియాతని జ్ఞాన శక్తికి 

లేదు భంగము, జ్ఞాత ఆతడు 


నాశమొందని తత్త్వమాత్మ, సు 
షుప్తిలో కనరాదు తన చే 
తెలుసుకొనదగినట్టి వస్తువు 
కనుకనే తలియంగ నేరడు 


గాఢనిద్రా కలితుడైనపు 

డాత్మ కంటెను భిన్నమగుచును 
ఆత్మ చేత (గహింప గల్లిన 
వస్తువేదియు లేకయుండును 


కనుక అట తిలకింప, ఆ(ఘా 
ణింస, ఆస్వాదింప, మాట్లా 
డఉంప, ఆలింప, చింతింప, స్సు 


శింప్క (గ్రహింప బూన దాత్మయు 


ఆత్మ యెపుడు సుషుప్తి లోపల 
శుద్ద జలమును బోలియుండును 
స్వచ్చమై వెలుగొందు ఆత్మకు 
భిన్నమైనది ఏది ఉండదు 


4.3.76 


4.3.77 


4.3.78 


4.3.79 


4.3.80 


4.3.81 


144 


ఆత్మ నిజ రూపమ్ము తెలియగ 
ఈ సుషుప్తిని గూర్చి ఉపదే 
శించితిని, ఇది ఎట్టాదనగా 
బ్రహ్మలోకపు మెజుపు వంటిది 


ఆత్మ నిజరూపమ్ము తెలిసిన 
అదియె పురుషుని పరమ సంపద 
పరమ గమ్యము, పరమ లోకము 
పరమ సౌఖ్యానంద నిలయము 


బద్ద జీవులు పొందు సౌఖ్యం 
బసలు (బ్రహ్మ జ్ఞాని పొందెడి 
నిర్మలానందమ్ము లోపల 
లేశమాత్రంబని యెరుంగుము 


అంగ సౌష్ట్రవమున్న వానిని 
మనుజులందు సమృద్దుడందురు 
సర్వభోగములున్న వానిని 
మానవాళికి నేత యందురు 


సర్వ విధ భోగమ్ములుండిన 
కలుగం ఆనందమ్ము మాటల 
కందనట్లది, కనుక పరనూా 
నందమని వచియింత్రు దానిని 


ఇట్టి పరమానంద శతమును 
సమముగొ లెక్కింపవచ్చును 
లోకములను జయించి పితరులు 
పొందు ఆనందమ్ము తోడను 


4.3.82 


4.3.83 


4.3.84 


4.3.85 


4.3.86 


4.3.87 


డా | వుసన చెన్నప్ప 


అట్టి పితరులు పొందగల ఆ 
నందములు నూరైన చో గం 

ధర్వ లోకానందమున కవి 

సాటి యగునని తెలియవలయును 


నూరు గంధర్వానందములు 
కర్మచే దేవత్వమందిన 

కర్మ దేవుల ఒక్క ఆనం 
దమ్ముతో సమమగుట నిక్కము 


కర్మ దేవులు పొందు ఆనం 
దములు నూరై సాటి రాగల 
వంచితమ్ముగ జన్మదేవుల 
ఒక్క ఆనందమ్ము తొడను 


ఇట్రై ఆనందమ్ము శ్రోత్రియు 

డైన వానికి, పాపములు లే 

నట్టి వానికి, కామనా రహా 

తునికి మా[త్రమె దెరుకుచుండును 


జన్మదేవులు పొందు ఆనం 
దములు వందయు లోకమందున 
సాటి రాగల వొక ప్రజాపతి 
భవ్యరోకానందమునకును 


ఇట్లే ఆనందమ్ము శ్రోత్రియు 

డైన వానికి, పాపములు లే 

నచ్చి వానికి, కామనా రహి 

తునికి మాత్రమె దొరుకుచుండును 


4.3.88 


4.3.89 


4.3.90 


4.3.91 


4.3.92 


4.3 93 


145 


జో 


ట్‌ 


కులీ 


౬ LS 
ఆ (ప్రజాపతి ఇ 


న్‌ా 
క 


pe గే 5 అ 


ఇంటు తశ్రతమైప్‌ బ్రహ్మల్‌ 


నందమునకు సమానిమగునని, 


జప్మానేతలు సలుకుచుందురు , 4.3 24 
bre 


షో wor: Gel Ee 


(| 
ఘా 


అనంచన్ము (గ్ర “*త్రియు 


ర. {fs 


జ ర్వా 9 మ్‌ లా 
ఏన వొనిక్కి శొపములు అ 
లి టానికి, కావునా వహి 


ణి ను త్రమె దొరుకుచుండును'' 1 4.3.95 


ఓ 


జ 
a 


on 


న్‌ 


ఆ 


న 


చవక నల్క్య మహర్షి జనకుని | 
వమ్ము (బహ్మాజ్ఞాని పొందెడి న. 
| ప్త ఆనంద స్వరరొపము , | 


తెలియజేసియు మిన్నకుండెను 43.96 


జనకుడందుకు సంతసించుచు | 
నుదొసలగిన దివ్య స సందే వ 


- 0 - 


శమునకిచ్చెద గో సహస్రము. - 


నింక మోక్షము తెలుపుఢనియెను . .. 4.3.97 


తీ ఫ్‌ 


ఇ కో డా 


యాజ్ఞవల్క్యుండొత్మ న. 
ఎర వది అనీష్టమెంచుచు. _ వ + 

జ ల ఖో Tre 
నను పరమ రహస్యమెరుగగీ క 


స ఎ జేయునటంచు దలచెను. 4.3.98 


హ్‌ జక 


గ న్‌ + 


వ 


“పుణ్యపాొపములెల్ల జూచుచు. 

యం స్వన్నలో కము వ. | 
బోవునొ, అట్లు జాగ్రత్‌ 

య. తిరిగి వచ్చును... 4.3.99 


5 Mia te పు సీ లాలు క? 


డా | వుసన చెన్నప్ప 


జా గ్రదాదియవస్టలకు తా 

వచ్చి పోవుచు నున్న యట్లే 
ఆత్మ ఒక దేహమును విడిచి మ 
రొక్క దేహము లోనికేగును 


చేరవలసిన చో టునెరకను 

బండి బరువును దింసినట్టుగ 
తనువు జాగ్రద్రూప యాకత్ర ము 
గించి ఆత్మను దింపి వేయును 


రోగ వార్ధక్యములచే డే 
హాంగములు కృశియించి పోయిన 
చెట్టు విడివడి సండు రాలిన 

రీతి పురుషుడు తొలగి పోవును 


రాజు రాక యెరింగి సేనకు 
లతని సేవకు నిలిచినట్టుగ 
భూత జాతమ్మెల్ల బ్రహ్మ 
జ్ఞాని కొరకై ఎదురు చూచును 


రాజు వెడలు చెరింగి సేవకు 
అతని వెంటునె తరలునట్లుగ 
అంత్యకాలము నందు ప్రాణేం 
(దియము లాతని వెంబడంచును 


సేవకులచే రాజు విడివడి 

రాజ పధమున వెడలున టై 
సర్వమును విడనాడి యోగియు 
మోక్ష పథమున సాగిపోవును"* 


4.3.100 


4.3.101 


4.3 £02 


4.3.103 


4.3.104 


4.3.105 


147 


148 


4. పునర్జన్మ వర్ణనం 


తనువు దుర్చలమైన యప్పుడు 
మనసు చురుకుగ పనులు సేయదు 
ఇం([దియమ్ములు - ఒక్కటగుచును 
ఆత్మ ప్రక్కన చేరి పోవును 


ఇం(ద్రియమ్ముల నుండ తేజము 

లాగి వైచిన ఆత్మ దానిం 

గూడి హృదయము నందు జేరును 
జముగా ఆ తేజమాత్మదె 


నేత్రమున కూర్చుండి పురుషుడు 

చూడనేర్చును బయటి దృశ్యము 

కొని లోపలి కేగి నప్పుడు 

నినడు, చూడడు, తెలియజాలడు 


పురుసుడుత్సాహమ్ముతో తన 
శక్తులను వెలుపలికి పంపును 
కొని లోగొని నపుడనేకత 
నుండి ఏకత లోనిక్తేగును 


మరణ సమయములోన ఇంద్రియ 
శక్తులను లోగొన్న పురుషుని 
గాంచి *ఏకీ భూతుడైనా! 

ఉనుచు లోకులు చెప్పుకొందురు 


గంధమా(ఘాణింపకుండన, 
రుచులు చూడక, మాటలాడక 
వినక, దేనిని తాకకుండిన 
నతని*నేకీ భూతు డందురు 


4.4.1 


4.4.2 


4.4.3 


4.4.4 


4.4.5 


4.4.6 


డా || మసన చెన్నప్ప 


క్రమముగా అతడక్షి యుగమును 
విడిచి, హృదయా గ్రమ్ము జేరిన 
ఉజ్జలమ్మగు కాంతి లోపల 

ఆ ప్రదేశము వెలి గిపోవును! 


ఆత్మ తనదగు జ్యోతి తోడనె 
కనుల నుంచో, మూర్ష నుంచో 
ఈ శరీరములోని ఏ అం 
గమ్ము నుంచో వెడలిపోవును 


వెడలిపోయే ఆత్మ వెంబడి 
(ప్రాణములు పయనించుచుండును 
నిలువజాలక ఇం(దియమ్ములు 
ప్రాణములతో సాగిపోవును 


మరణ సమయము నందు పురుషుడు 
జ్ఞానమును కోల్పోయి యుండును 
కాని ఆతనిమ్రోల జీవన 

దృశ నములు నర్తించుచుండును 


తనువు వీడుచు తనువు జేరుచు 
జీవయాత్ర ఘటీంచు వానిని 
విద్యయును, కర్మయును, పూర్వ 
ప్రజయును వెంటాడుచుండును 


తృణజలాయుక మెట్టు తృణమున 
జేరి రెండవ తృణము మీదికి 
తనను జేర్చునొ, యట్లు పురుషుడు 
తనువు వీడియు తనువు జేరును 


149 


4.4.7 


4.4.8 


4.4.9 


4.4.10 


4.4.11 


4.4.12 


150 


అగ్ని సంపర్కమున స్న్మర్షము 
శంద్దరరావము గాంచునట్టుగ 
విద్యవలననె ఆత్మ తనువును 
విడిచి పుణ్యాక్పుతిని దాల్భును 


ఆత్మ తనదగు విద్య చేతను 

కర్మ చేతను, పూర్వ నిజ్ఞా 

నమ్ము చేతను సృష్టిలో పు 

(త్రాది రూపము అిందుచుండును 


ఆత్మకీ లోకమ్ములో గల 

వస్తు సంబంధమును బట్టేయె 
బద్ధరూసము కలిగి తత్సల 
నునుభ వమునకు వచ్చుచుండును 


జ్ఞాన సంబంధమ్మునే వి 

జ్ఞానమయుడగు, మనసుచే సం 
యుక్తుడైన మనోమయుండగు 
(ప్రాణములచే ప్రాణమయుడగు 


నేత్ర సంబంధమ్ము చేతను 
నేత్రమయుడై తేజరిల్టును 

శ్రోత్ర సంబంధమ్ము చేతను 

శ్ర "త్రమయుడై అలరుచుండును 


పుధివిచే పృధివీ మయుండగు 
జలము చేతనె జలమయుండగు 
అగ్ని చెతనె అగ్నిమయుడగు 
పాయువంటుచు వాయుమయుడగు 


4.4.13 


4.4.14 


4.4.15 


4.4.16 


4.4 17 


4.4.18 


డా-|-వంసన చెన్నపు 45 


నభము చేత నభోముయుండగం 

దేని చేతను డాని రూపము 

కలిగినట్టే, దేని విడిచిన - =: = గ 

దాని రూపము తొలగిపోవును _ వేడ 1 త్రీ 


అగ్ని చేతనె అగ్నిమయుడగు 

అగ్ని బెడ అనగ్నిమయుడగం 

కామములచే కాముమయుడగు ' 

తొలగిపోయి అకామమయుడగు-' _ "4.4.20 


క్రోధమునబడి క్రోధమయుడగు 

క ధమును విడనాడి మునిరుగను =. అ, 
ధర్మమున బడి ధర్మమయుడగు ల 
ధర్మమును విడనొడి ఖలుడగు YY 4:42 
ఎట్టి కర్మను చేయ నేర్చిన 

అట్టు రూపమె కలుగుచుంధును 
కర్మయొక్కటి రూపమొక్కటి... ., , 
కలుగ బోవని తెలియవలయును 4.4.22 


పుణ్య కర్మల నాచరించిన - Re ee 
పుణ్యఫలములననుభ వించును'- మహ. 

దుఃఖ కర్మల నాచరించిన - అ ఇ ప 
దుఃఖ సాగరమీదుచుండును టి * *, 4.4.23 


ఎంత ఆలోచించినప్పటి “”' 

కొకటి నిజమని తేలుచున్నది 

పురుషుడనువాడీ జగమ్యున 3; 

కోమమీయుడని తెలియుచున్నది” 4.4.24 + 


152 


మనిషి కోర్కెను బట్టి యత్నము 
మనిషి యళ్నము బట్టి కర్మము 
మనిషి కర్మము బట్టి దేహము 
మనిషి దేహము బట్టి భోగము 


ఎట్టి కోర్కెలతోడ మనిషీ మ 
నశ్ళరీరము లే కమగునో 
అట్టి కర్మల వైపుకతడా 
కర్షితుండై పోవుచుండును 


ఒక్క కర్మను పూర్తిసీయుచు 
ఒక్క కర్మను మొదలువెట్టుచు 
కర్మలే లోకమ్ము గాగా 
కామనామయుడైచరించును 


అన్య కామనలుండనేరని 
ఆత్మకాముడు, ఆప్తకాముడు 
మరియు నిష్కాముడు జగమ్మున 
పిలువబడును “అకానుమయుి డని 


ఆత్మ కామునిలోన ఆత్మకు 

భిన్న కామనలుండనేరవు 
పూర్వమున ఒకవేళ ఉండిన 
అవియు నన్నియు తొలగిపోవును 


ఆత్మ కాముని (పాణమతనికీ 
తెలియకుండనె పోదు, జీవ 
న్ముక్తుడాతడు, బ్రహ్మమో యన 
లోకమున భాసించుచుండును 


4.4.25 


4.4.26 


4.4.27 


4.4.28 


4.4.29 


4.4.30 


డా | వుసన చెన్నప్ప 


ఎవని హృదయము లోని కామన 
లన్నియును నశి యించి పోవునా 
ఆతడమరుండగుచు ఈ లొ 
కమున బ్రహ్మానందమొందును 


పాము విడిచిన కుబుస మే గతి 
చచ్చిపడినట్టుండునో, అ 

ట్రుండు బ్రహ్మజ్ఞాని దేహము 
కాని, అందలి ఆత్మ అమృతము 1” 


యాజ్రవల్క్యుని పలుకులకు ముద 
మొంది జనకుడు గొ సహస్రము 
నిత్తుననియెను కాని, బుషి అది 
యేమి పట్టక యిట్టులనియెను 


“ సూక్షుమైనది బ్రహ్మమార్గము 
అది సనాతనమైన మార్గము 
దాని నేను స్ప్రశించినాడను 
దాని నేను (గహించినాడను 


భవ్యమగు ఆ మార్గముననే 
(బ్రహ్మవేత్తలు సాగుచుందురు 
దివ్యలోకములందు నిలుచుచు 
ఊర్హ్వలోకము జేరుచుందురు 


సూక్షుముగు ఆ మార్గముననే 
శుక, పింగల, నీల, లోహిత 
హరిత వర్షజ్యోతులెప్పుడు 
నిలిచి స్వాగతమొసగుచుండును 


4.4.31 


4.4.32 


4.4.33 


4.4.34 


4.4.35 


4.4.36 


153 


154 


బ్రహ్మమును దర్శించు మార్గము 
వేదముల ద్వారమున తెలియును 
బ్రహ్మవిదులా మార్గమున జని 
([బహ్మాపదమును గాంచునుందురు 


భౌతికమ్మగు దాని గొలిచెడి 
వారలజ్ఞానమున నుందురు 
కేవలాత్మను గొలుచువారలు " . 
గొప్పు అజ్ఞానమున నుందురు 


ప్రకృతి పురుషుల తారతమ్యము 
అరుగ జాలని మూఢులే అ ' 
జ్ఞానబంధుర లోకములలో 
పుట్టుచుందురు చచ్చుచుందురు 


నేను నిత్యుడననుచు ఆత్మను -. 
గుర్తెరింగిన వ్వక్తి - దేహము 


విడిచి దేహము పొందుటనియెడి 


ప్వరముతో దుఃఖింప నేరడు' 


ఈ శరిరారణ్యమందెవ 

డాత్మ విషయము లోన సందే 
హములు వీడి చరి చువో,ఆ 7” 
తనికి లోకములెల్ల వశమగు 


మనుజ జన్మములోనె ఆత్మను 
తెలియ జాలిన మేలు కలుగును' 
ఆత్మనెరిగిన వారె అమృతులు, 
అన్యులేమో శోకభరితులు 


.37 


.38 


.39 


.40 


.41 


.42 


డా | వుసన చెన్నప్ప 


(బహ్మామెరుగుటు కంట ముందర 
తమ్ము తామెరుగంగ నలయును 
బదప ఆత్మల భూత భవము 
లరుగు వానిని తెలియవలయును 


కాలమెవ్వని వెనుక చనునో Si 
వెలుగులకు వెలుగెవుడగువో an 


ఆయువెవడో, అమృతమెవడో. . 


అతని నే సేవింప వలయును. "౨౨౨ = 


సర్వ వర్షములెవనిలోపల ౧.౨] 
ఉండునో, ఆకాశమెవ్వని, 1. 7" 
యందు నిలుచునొ, అతనినే వి- =. 


ద్వాంసుడందురు, .బ్రహ్మమందురు 


ప్రాణమునకే ప్రాణమెవ్వడు? 
చక్షువునకే చక్షువెవ్వడు? . :1.- ' 


శ్రోత్రమునకే శ్రోత్రమెవ్వడు? =. 


చిత్తమునకే చిత్తమెవ్వడు? . 7 


అతడు సృష్టికి మూల కారణ - 
మతడు లోకస్థితికి హేతువు. 
అతని నెరిగిన నరుడు మాత్రమె 
(బ్రహ్మమును దర్హుంపగ ల్లును 


పరమ తత్త్వము నందు నానా." . 
త్వమ్ము లే, దది జక్కుల నా" 
నాత్వ మెవ్వండున్న చనన. 
అతడు మృత్యువు చేత చిక్కును 


4.4.43 


4.4.46 


4.4.47 


4.4.48 


155 


156 


అప్రమేయము, (ధ్రువము, నానా 

త్వమ్ము లేనిది, పుట్టనిది, ఆ 

కాశమును మించినది, శాశ్వత 

మైనది పరబ్రహ్మ తత్త్వము 4.4.49 


ధ్యాన నీలుండాత్మ తత్త్వము 

తెలిసి ప్రజ్ఞను పాందవలయును 

ఆత్మబోధను మరచి పలికిన 

అదియు వాచాలత్వమేయగు 4.4.50 


ఆత్మ విజ్ఞానాత్మకమ్మై 

ప్రాణములలో మెలగుచుండును 
హృదయమందలి యంతరాొకా 

శమ్ములో వెలుగొందుచుండును 4.4.51 


సర్వమును వశపరచుకొనుచును 

సర్వమున క ధినేతయగుచును 

సర్వధనముల కే లికగంచును 

సర్వమును పాలించునాత్మయె 4.4.52 


మంచి కర్మల చేత పెద్దది 

చెడ్డ కర్మల చేత చిన్నది 

కాక సర్వావస్థలందున 

ఒక్క తీరుగ వెలుగు నాత్మయె 4.4.53 


ప్రాణికోటికి నాయకుండై 

ప్రాణికోటికి పాలకుండై 

ఏక సూత్రము చేత లోకము 

లెల్ల క లిపెడి సేతువాత్మయె 4.4.54 


డా| వసన చెన్నప్ప 


వేద వచనమునుసరింనీ 
యజ్ఞదానము లాచరించీ 

తపము నుపవాసమును చేసీ 

ఆత్మ తత్త్వము తెలియవలయును 


ఆత్మనెరిగియె మౌనులగుదురు 
పుత్రకాంక్షకు దూరమగుదురు 
ఆత్మలోకము గోరి గృహములు 
బాయుచును సంన్యాసులగుదురు 


“ఆత్మ లోకము పొందితిమి సం 
తానమిక మాకేలియంటూ 
ఏషణ త్రయమును త్యజించియు 
భిక్ష్షగొని జీవింతురార్యులు 


ఆత్మ ఏషణములకు పరమై 
నేతి రరాపము నంద గననగ్యు 
పుణ్య పాపము లేను జేసితి 
నన్న తలపులు మిగుల వక్కటు ! 


మంచి చెడ్డల జోలియుండని 
దాత్మ తత్త్వము, పుణ్య పాపము 
లంటనట్టది ఆత్మ, బాధా 
రహితమైనది ఆత్మ లోకము 


ఇట్రై విషయమె బుక్కులందున 
చక్కగా వర్రింపబడినది 

కనుక మానుష జన్మనుందున 
ఆత్మనన్వేషింప వలయును 


4.4.55 


4.4.56 


4.4.57 


4.4.58 


4.4.59 


4.4.60 


158 


| బృహర్గీత 


ఆత్మ నిత్యంబగుట చేతనె 

తాను చేసెడి వివిధ కర్మల 

వలన (బహ్మా జ్ఞాని నముహోమలు 

తక్కువిక్కువ కాక యుండును - 4.4.61 


ఆత్మతత్తము నెరిగి నప్పుడే 

ఆత్మలో (బహ్మాండమంతట | 

నిండీ యుండెడి వానిగాంతుము 

కనుక ఆత్మయె దెదుక దగినది 4.4.62 


ఆత్మ తత్త్వము తెలిసి సర్వము 

చూచు వానిని పాపమంటుడు _ 

పాపముల తసియింస జేసెడి 

వాడె (బ్రహ్మజ్ఞాని యనబడు 44.03 


ఆత్మలోకమె బహ్మలోకము 

[బహ్మలోకము పొందుటనగా 

ఆత్మలో పరమాత్మ సాక్షా 

త్కారమును గావించుకొనుటే 44.64 


చక్రవర్తి! నేడు నిన్నిటు _ 
బ్రహ్మలోకము చేర్చినా?" నని 
యాజవల్కుడు పలుకగా జన 
(యే op ౮ _ 
కుండు మిక్కిలి సంతసించెను 4.4.65 


తనకు గ్రేష్టంబైన ఉపదే 

శమ్ము నిచ్చిన కారణమ్మున 

రాజు మునికి విదేహ రాజ్యము... _ ...-. 

తోడ తననర్పించుకొనియెను, ..... 4.4.66 
xxx 


పంచవరాధ్యాయుం 
1. పూర్త (బ్రహ్మము 


(బ్రహ్మమే పరిపూర్ణమైనది. 
స్పష్టియే సంపూర్ణమైనది | 
పూర్ణమగం బ్రహ్మమ్ము చేతన 
పూర్ణ జగముత్పన్నమైనది" 


పూర్ణమగు బ్రహ్మమ్మువేతనె 
పూర్త జగముత్పన్నమైనను_ 
పూర్ణమగు బ్రహ్మమ్ముపూర్తత. : 
కెట్టి కొరతయు కలుగనేరదు 


పూర్తమగు బ్రహ్మమ్ము నామ 
త్రయముచే భాసిల్హుచుండును 


పరగ “ఓలి melo మనగా 


వానిలో * “కిం ముఖ్యనామము _ 


(బ్రహ్మమునకు పురాణ నామము 
“ఖి మ్మనునదే, కాని కొందరు 
వాయుపూర్జాకాశమందురు 
కొందరేమో వేదమందురు 


గగనమనగా వ్యాపకుండని [ 
వేదమనగా జ్ఞాన ఖని యని 
ఖం” పదమ్మూనకున్న ప్రత్యే 
కార్ధములు తెలియంగవలయును 


SI: 


5.1.2 


5.1.3 


5.1.4 


S29 


160 


2.చమూడు “దాలు 


సృష్టి లోపల ప్రజాపతికి ని 
స్వీయ గుణకర్మలను బట్టియు 
దేనతలు, మానవులు, రాకను 
అనగ సంతానము దనరను 


బ్రహ్మచర్యము చేత కాలము 
కొంత గడవగ తండ చెంతకు 
ముందుగా దేవతలు పోయిరి 
తమకు నుపదేశమ్మునిమ్మని 


తం|డ్రియప్పుడు “ది యను అక్షర 
మెలమితో ఉపదేశ మిచ్చియు 
తెలిసెనా? అని వారినడుగగ 

దాని అర్హమునిట్లు చెస్పిరి- 


“ఇం(ద్రియమ్ముల దమన మేర్పడ 
జేయుడని ఉపదేశమిచ్చితి? 

రనగ తండ్రియు “మీరు నిజముగ 
హించినా'? రని మెచ్చుకొనియెను 


అపుడు మానవులా ప్రజాపతి 
తోడ మాకుపదేశ మీయం 
డనుచు దేవతలెటు 'ప్రారన 
౧ | 
న్‌ా తామట్టు చేసిరి 


తండ్రియప్తుడు “ది యను అక్షర 
మెలమితో ఉపదేశ మిచ్చియు 
తెలిసెనా ? అని వారినడుగగ 
దాని యర్థమునిట్లు చెప్పురి- 


5.2.1 


52:2 


5243 


5.2.4 


5.2.5 


5.2.6 


డా |వుపన చెన్నప్ప 


“మీరు మమ్ముల దాన మొసగుం 
డనుచు నుపదేశమ్ము నిచ్చితి? 

రనగ తండ్రియు **మీరు నిజము (గ్ర 
హించినా* రని మెచ్చుకొనియెను 


అపుడు రాక్షసులా (ప్రజాపతి 
తోడ మాకుపడేశ మీయం 
డనుచు మానవులెట్టు ప్రార్దన 
ప గా౯థ 
చేసిరా తామట్లుు చేసిరి 


తం|డ్రియప్పుడు “దియను అక్షర 
మెలమితో ఉపదేశ మిచ్చియు 
తెలిసెనా? అని వారినడుగగ 

దాని యర్హమునిట్లు చెప్పిరి 


“(మీరు మమ్ముల దయ గనుంగొను 
డనుచు నుపదేశమ్ము నిచ్చితి”' 

రనగ, తండ్రియు “మీరు నిజము (గ్ర 
హించినా” రని మెచ్చుకొనియెను 


ఆ ప్రజాపతి దేవ మానవ 
రాశసుల కొరకట్రి ఉపదె 
శమ్ము నొసగనొ అట్టి దానిని 
మేఘసంతతి అనువదించును 


మానవాళికి దేవ వాణిని 
తెలియ జేయుచునున్న దాఅ 
న్నట్టు మేఘము లందు గలవి 


5.27 


5.2.8 


5.2 9 


5.2.10 


5.2.11 


ద్యుత్తుద- ద - దా యని ధ్వనించును 5 2.12 


162 


దా మ్యత, దత్త, దయ ధ్వమ్ములు 
ఇం(దియమ్ములనణచు క్‌"నుమను 

దాన గుణమును పెంచు కొనుమను 

దయను జూపుచు మసలు కొనుమను 5.2.13 


మనుజులకు కావలసినతై వి 

శిస్త్రమగం శిషణము మొత్తము 

మూడు *దొలలొ ఇమిడ యున్నది 

వాని అర్హము తెలియదగినది 5.2.14 


నిగ్రహమ్మున దేవతలు, దా 

నమున మానవులు, కారుణ్యము 

న యసురులు దుర్పులులుగా- కని 
సించుచుందురు లీ”కమందున 5.2.15 


కనుకనే ఆ ప్రవాపతి “దాి 
అనగనేమో తెలిసి తమలో 
దుర్చలత్వము వీడవలెనని 
పుత్రులకునుపదేశమొసగాను " 5.2.16 


3. సహాదయం 


దేవ మానవ రాక్షసుల కొర 

కెక్కడో స్వర్గాది లోకము 

లుండనెరవు, గుణముచే అవి 

మూడు విధముల చెప్పనొప్తును 531 


(ప్రజాపతియని చెప్పునెప్పును 

“హృ'*ది'యి మను మూడక్షరమ్ములు, 
దేహమున హృదయమున కెనయగు 
వస్తువేదియు కానిపింపదు 5.3.2 


డా | మసన చెన్నప్ప 


హృదయమే ఆ ప్రజాపతి, “హృద 
యిమున గల మూడడ్షరాలను 
అతని మువ్విధమైన సంతా 
నమ్ముగా భావింప వలయును 


“హృజ్‌ హరణే యటంచు తెలిసిన 
అందరుపహారములు డెత్తురు 
“దదానే' యని తెలిసి యుండిన 
అందరుపకారములు సేతురు 


“ఇణ్‌గతా” అని తెలిసి యుండిన 
అందరానందములు గళూర్తురు 
హృదయము (ప్రజా పతిగ తెలిసిన 
వానికెంతి సుఖము కలుగును 


తసికొను సన్ని ఈయగల పని 
నడువగలపని - మూడు పనులను 
“హృుదయిమున మూడక్షరమ్ములు 
వరుసగా తెలియంగ జేయును 


తీసికొనునది చెడ్డ రక్తము 
ఇచ్చునది మరి మంచ రక్తము 
ఎప్పుడును పని చెయుచుండుట 
ఎరుక లోపలి విషయమే కద! 


4, సత్వం — (బ్రహ్మా 


హృదయమందే సత్యమున్నది 
సత్యమే ఆ బ్రహ్మమన్నుది 
ఆదిలో అది ప్రకటమైనది 
అందరికి పూజింపదగినది 


163 


5:33 


5,3.5 


5.3.6 


పతే? 


5.4.1 


164 


([బహ్మమెరిగిన వాడు మాత్రమె 
లొకములు గెలువంగ జాలును 
ఉనికి లేనిది యనుచు బ్రహ్మము 
నెంచువాడు పరాజితుండగు 


5. సత్యం - భూర్భువస్వః 


సూతకత్మరూప ప్రకృతి క్రముముగ 
స్తూల రూపము నొందినప్తుడు 
అంత వరకన్యక్త మైఆ 

నట సత్యము వ్యక్తమైనదె 


సత్యమవ్యక్తమున - వ్యక్తము 
కానిదై అలరారుచుండును 
కాని వ్యక్త ప్రకృతి లోపల 
వృక్తమై కనిపించుచుండును 


సత్యము (బహ్మామై, ప్రజాపతి 
రూపమున ప్రకటమ్ము కాగా 
విశ్వ నిర్మాణమ్ము జరిగిన 
యటులనేభావింప వలయును 


దేవతలు సత్యమును గొలుతురు 
సత్యమున గల అక్షర త్రయ 
మందు రెండే సస్వరమ్ములు 
మధ్యనున్నది అస్వరమ్మగు 


“సియిలు రెండును సస్వరమ్ములు 
కట తరమ్మది యుస్వరమ్మగు 
స్వరము గలిగిన శాశ్వతమ్మగు 
స్వరము దొలగిన నాశనమ్మగు 


5.4.2 


5+5.1 


5.5.2 


వ,వ్‌:3 


5.5.4 


5.5.5 


డా | వుసవ చెన్నప్ప 


శాశ్వతములగు *సియిలనుధ్వ - అ 
సత్యము బంధింప బడినది 

నిత్యులగు పరమాత్మ ఆత్మల 

నడుమ లోకము చిక్కినట్టుగ 


కాని కొరణ రరాపనుందు వి 
శాల విశ్వము సత్యమేయగు - 
ఈ రహస్యము తెలియు వానిని 
లోకమెన్నడు బాధపెట్టదు 


సత్యమే బ్రహ్మాండమున - ఆ 
దిత్య పురుషుని రూపమున, మరి 
పిండమున తానక్షి పురుషుని 
రూపమున భాసిల్దుచుండును 


ఆదిత్య పురుషుండక్షి పురు 
షుండనెడి వారలు పరస్పర 
మొకరి లోపల మరియునొక్కరు 
సుప్రతిష్పుతులగుచునుందురు 


ఆదిత్యుడు స్వకి రణములతో 

అక్షి పురుషుని యందు నిలువగ 
నాతడును (ప్రాణములతో ఆ 

దిత్య పురుషుని యందు నిలుచును 


అక్షి పురుషుని లోపలను, ఆ 

దిత్వ పురుషుని లోపలను వెలు 
గొందు సత్యము యొక్క సత్తా 
ఒక్కటేనని తెలియనలయును 


165 


5.5.6 


55:7 


5.5.8 


5.5.౨ 


5.5.10 


5.5.11 


166 


సత్యరూప బ్రహ్మమును ద 

ర్భించి తనువును విడినప్పుడు 

శుద్ధమగు తన రూపమున బ్ర 

హ్మోండ భానుని చూడనేర్చును 5.5.12 


ఊర్దలోకమ్ములను జేరగ 

బోవుచుండెడి వేళ పురుషుని 

వెంట సూర్యుని కిరణములు పరి 

గొత్తజాలవు, ముక్తుడాతడు 5.5.13 


అరయగా బ్రహ్మాండ మండల 

మందు గల ఆదిత్య పురుగుని 

నిరము “భరాలి యగు, భుజములేమో 

“భువి యగు, పాదములు “స్వళయగుం 5.5.14 


జ్ఞానమును - ఆదిత్య పురుషుని 

దినముగా భావించి కొ లిచెడ 

వానినెప్తుడు పాపమంటదు 

ఆతడే పాపమును చంపును 5.5.15 


అరయగా ఈ దేహమండల 

మందు గల ఈ అక్షి పురుషుని 

శిరము “భూవియగు, భుజములేమో 

“భువి యగు, పాదములు 'స్వపయగు 5.5.16 


అక్షి పురుషుండుపనిషత్‌ జ్ఞా 

నమ్ము తోడనె తెలియబడునని 

నిశ్చయమ్ముగ తెలిసి యాతని 

గెలుచు వానిని పాసమంటదు 5 5.17 


డా |వరిసన చెన్నప్ప 167 


6. మున సయ పురుషుని సానము 
(కి) 
మనోమయుడగు విరాట్‌ పురుషుడు 
హృదయ నుందున నిలిచియుండును 
సత్సురూపుండగుచు నాతడు 
సర్వమును శాసంచుచుండును 5.6.1 
7. విద్యుద్రహ్మా 
(బ్రహ్మమును నిద్యుత్తుగా ఖా 
నించి గొలిచెడి వారి పాపము 
లగును దగ్గము, కనుక విద్యుత్‌ 
(బ్రహ్మమును ధ్యానింపవలయును 571 
8. వా(గ్రుహ్మా 
వేద వాక్కను ధేనువునకును 
నాల్గు స్తనములు గలవు “స్వాహా? 
వషట్‌, హన్త, స్వధాయనునవి 
కనుక వాగ్చేనువును గొలుతురు 58.1 
మంత్రముల తుదియందు “స్వాహా! 
“వషట్‌” శబ్రములుచ్చరించుచు 
దేవతల కాహుతుల నిత్తురు 
స్తన్యమాస్వాదింతురనగా- 5 8.2 
ఇట్టులే మనుజులకు “హన్తి ప 
దమ్ముతోడ, పితరులకు “స్వధా? 
పదము తొడ హవిస్సులిత్తురు 
స్తన్యమాస్వాదింతురనగా- 5.8.3 
వాణి యనియెడి ధెనువునకును 
(ప్రాణమే వృషభమ్ము, హు 
దూడ, వేద జ్ఞాన రూపం 
బైన దుగ్రము (గోలవలయును 5.8 4 


168 


9, వైశ్వానరుడు 
అన్నమును జీర్ణింప జేసెడి 
అగ్నీ వైశ్వ్యానరుడనంబడు 
చెవులు మూసిన యపుడు వినబడు 
ధ్వనులు వైశ్వా నరుని వె యగు 
కర్మ వశమున జీవుఢీ దే 
హమును గాదని పోవునప్తుడు 
తనకు వైశ్వానరుని ధ్వనులా 
లించుటెంతయు కాదు సులభము 
10. మరణానంతర గనునం 


దహముము విడనాడి జీవుడు 
సూక్ష్మమగు మార్గమ్ము గుండా 
వాయు లోకము, సూర్య లోకము 
చంద్ర లోకము చేరు క్రమముగ 
చంద్ర లోకము నుండి సూక్ష్మం 
బైన మార్గము చేత, శోకము 
లేని లోకము చేరి యచ్చట 
పెద్ద కాలమ్ముండి పోవును 

11. తపస్సు 
వ్యాధిచే సంతాసమును పొం 
దుటయు తపమే - ఈ రహస్యము 
తెలిసి నడిచిన వాడు పర లో 
కమును గెలిచిన యట్టివాడగు 


శవము కాటికి మోసికొని సో 
వుటయు తపమే - ఈ రహస్యము 
తెలిసి నడిచిన వాడు పరలో 
కమును గెల్లీన యట్టి వాడగు 


59.1 


పతా 


5.10.1 


5.10.2 


5.11.1 


5 11.2 


డా | వుపన చెన్నప్ప 169 


వృత కలేబరమగ్నిలో నుం 

చుటయు తపమే - ఈ రహస్యము 

తెలిసి నడిచిన వాడు పరలో 

కమును గెలిచిన యట్టివాడగు 5.11.3 


12. అన్న బ్రహ్మ - ప్రాణ బ్రహ్మ 


అన్నమును బ్రహ్మమ్ముగా లో 
కమ్ములో భావించుచుందురు 
కాని అది సరి కాదు, ప్రాణము 
లేక అన్నము పాొచి పోవును 5.12.1 


ప్రాణమును బ్రహ్మమ్ముగా లో 

కమ్ములో భావించుచుందురు 

కొన అది సరి కాదు, అన్నము 

లేక ప్రాణము నీరసించును 5.122 


ఒక్కటై అన్నమ్ము (ప్రాణము 

ధ్యేయమును సాధింపగల్లును 

కనుక రెండును కలిసి పని చే 

యంగ వలెనని పలుకుచుందురు 5.12.3. 


ఇట్టి విషయము తెలిసి పాతృదు 

డెరుగ బలికెను తండ్రితో “ఈ 

రెంటినొక్కటి జేయు బ్రహ్మ 

జ్ఞాని శ్రేష్టుండై వెలుంగును 5.12.4 


ఆతనికి మనమెట్టి కీడును 

మేలు కూడా సేయజాలము 

ఆతడెత్తున నిలుచు” ననుచును 

కొని తండ్రికి అది రుచించదు- 5.12.5 


170 


“రెంటి నెన్వండొకటి సేయును? 

అన్నమున్నను అన్నమందే 

ప్రాణమున్నను ప్రాణమందే 

పగలు రేలూ మునిగి తేలును”? 5.12.6 


“కాదు తండ్రీ! వీర పురుషులు 

రెంటినేకము సేయుచుందురు 

అన్నమగు “వీ? ప్రాణమగు “రి, 

(ప్రాణమున నె రమించు ప్రాణులు "' 5.12.7 


13: ఉక్త యజుస్సామక్ష[త్రములు 


ప్రాణమే ఉక మ్ము, సకలము 

ప్రాణమే మేలొలుపుచుండును 

(ప్రాణముననే విత్తు భరామిని 

పగులగ్‌ట్టుచు పుట్టుచుండును 5.13.1 


ప్రాణ వేగము తోడనే ఏ 

ప్రాణి యైనను తల్లిగర్భము 

నుండ బయటికి వచ్రుచుండుట 

లొకమందున చూచుచుందుము 5.13.2 


ఈ రహస్యంబెరుగు వానికి 

ఉక్ష వేత్తగు వీర పుత్రుడు 

కలుగ నేర్భును స్వయముగా తా 

నుక సాయుజ్యతను పొందును 5.13.3 


ప్రాణమే యజుస్సు, దానిచే 

(బ్రాణంలెల్లను యుక్తమైనవి 

- ఈ రహస్యంబెరుగు వానికి 

(ప్రాణిక”టి శుభంబులిచ్చును 5.13.4 


డా |వేంసన చెన్నప్ప 


ప్రాణమే సానుమ్ము, సామము 

లోనె భూతము లిమిడి ఉన్నవి 
- ఈ రహస్యంబెరుగు వానికి 
(ప్రాణంలె వ్ర సుఖమ్ము గూర్చును 


ప్రాణమే క్షత్రమ్ము, ప్రాణము 
దేహమును కతి నుంచి గాచును 
- ఈ రహస్యంబరుగు వానిని 
శక్తి సంపదలాశ్రయించును 
ప్రాణమును గుర్తించు మనుజుం 
ఉతర సాయము గోర నేండు 
స్వయముగానే క్షత్ర సాయు 
జృమ్ము నాతడు పొంచ గలుగును 


14. గాయత్రి 


మంత్రమన గాయత్రి , అందలి 
1 ప్రధమ *పాదము నుచ్చరించుచు 

మూడు లోకాలను స్మరించిన 

పొంద దగినది పొంద వచ్చును 


వేడ్కతోడ *ద్వితీయ పాదము 
లోని వర్షములుచ్చరించుచు 

తం విద్యను సంస్మరించిన 
పొంది దగినది పొంద వచ్చును 


171 


5.13.5 


5.13.6 


5.13.7 


5,14.1 


5.14.2 





1. గాయత్రి వ్రభమ పాదంలోని అక్షరాలు ఎనిమిది : తక్‌ న వి తర్‌ వరే శే, 
యము; మూడు లోకాలలోని అక్షరాలు ఎనిమిది. భూమి, ఆంతరిక్షమ్‌, దాః 


2 ద్వుతీయ పొదంలోని అశరాలు ఎనిమిది : 


ఖొర్తో దేవన ధీమహి; 


(తయిీ విద్వలోని అక్షరాలు ఎనిమిది : బుచ్కం యజూంప్కి సామాని 


172 బృహద్గీత 


ప్రేమతోడ “తృతీయ పాదము 

లోని వర్ణములుచ్చరించుచు 

మూడు (ప్రాణములను జపించిన 

పొంద దగినది పొంద వచ్చును 514.3 


“తురీయ *దర్శతి “పరోరజా? 

మంత్ర రాజంబైన గాయ 

త్రికిని నాల్గవ పాదమనబడు 

“తురీయిమ్మనగా నాల్గవది 5.14.4 


“దర్శతి యన కనబడుచున్న 
ట్టుండునట్టిది, ప్రకృతి కంచె ప 
రమున నుండునది *“పరోరజా” - 
అంతటను తపియించునట్లిది 5,14.5 


ఈ చతుర్ద పదమ్ము చేతనె 

విశ్వమంతయు గొప్పు తపమున 

లీనమగునని తెలియ గల్లిన 

కీర్తి సంపద లందవచ్చును 5.14.6 


ఈ చతుర్హ పదమ్ము గనుగొన 

సత్యమందు ప్రతిష్టితమైై 

అలరుచున్నది, చక్షువే ఆ 

సత్యమై వెలుగొందుచున్నది 5.14.7 





3. త్రతీయ పాదంలోని అక్షరాలు ఎనిమిది : ధియో యోనః ప్రచోదయాత్‌ ; 
మూడు (ప్రాణాలలోని అక్షరాలు ఎనిమిది : ప్రాణః, అపాన వ్వానః ( D+ ఆనః) 


డా | వసన చెన్నప్ప 


నను వింటిని, నేను గంటిని= 
అనుచు నిద్దరు వచ్చి చెప్పిన 

కంటినని వచియించు వానిని 
విశ్వసింతుము విశ్వమందున 


గిప్పునగం గాయత్రి నాల్గవ 
పాదమీ విశ్వమ్ము లోఈ 
శ్వరుని దర్శత పదము నెంతయు 
స్మృతికి తెచ్చినయట్లు కన్సడు 


“దర్శతియె గాయత్రి నాల్గవ 
పదము, సత్యబలమ్ము నందే 
సుప్రతిప్టితమగుచు సత్యప 
దమ్ము నిత్యము వెలుగుచున్నది 


సత్యమున నెలకొన్న బలమును 
భౌతికమ్మని చెప్పకూడదు 
సత్యమున నెలకొన్న బలమును 
ప్రాణమని వచియింసవలయును 


దేహమున గల ప్రాణములనే 
పిలుతురార్యులు గయ యలటుంచును 
ప్రాణముల రక్షించు మంత్రం 
బగుటచే గాయత్రి యనబడు 


ఐదు ప్రాణములైదు నింద్రియ 
ములకు సంయమనమ్ము కలుగగ 
జేయునది గాయత్రి, దానిని 
పండితులు సావిత్రి యందురు 


173 


5.14.8 


5.14.9 


5.14.10 


5.14.11 


5.14.12 


5.14.13 


174 


గురువు మం|త్రార్హమ్ము చెప్పుచు 
ఉపనయన సంస్కారమందున 
శిష్యునకు గాయత్రి మంత్రము 
(ప్రేమతో ఉపదేశమొసగును 


లోకమున గాయత్రి నుపదే 
నించెనన ఆచార్య వర్వ్యుడు 
బ్రహ్మచారికి ప్రాణరక్షణ 

చేసినట్టుగ తలపవలయును 


కొందరేమో నాల్లు పొద 

ముల అనుష్టుప్‌ ఛందమున రచి 
యింపబడు సావిత్రి నుపదే 
శింపవలెనని చెప్తుచుందురు 


కాని, ఆచార్యుండు తప్పక 
మూడు పాదములందుగల గా 
యత్రినే సావిత్రిగా ఉప 
దేశమును గానింప వలయును 


(ప్రేమతో గాయత్రి నుపదే 

నించు పండితులంత దక్షిణ 
స్వీకరించిన మంత్ర పాదము 

తో సమానము కాక యుండును 


మూడు లోకము అెవరికైనను 
దొరికినను అవి నిజముగా గా 
యత్రిలో గల మొదటి పాదము 
పొందినంతటి విలువసేయును 


5.14.14 


5.14.15 


5.14.16 


5.14.17 


5.14.18 


5.14.19 


డా | వసన చెన్నప్ప 


ఆత్రయీ విద్యెవరి కైనను 
దొరికినను అది నిజముగా గా 
యత్రిలోని ద్వితీయ పాదము 
సౌందినంతటి విలువ సేయును 


ప్రాణికోటిని తన వశమ్మున 
నిలిసినను అది నిజముగా గా 
యత్రిలోని తృతీయ పాదము 
పొందినంతటి విలువ సేయును 


కానిఆ గాయత్రి నాల్గవ 
పాదమై ఖాసిల్టు దర్శత 
తురీయ పరోరజా కెనయై 
నిలవగల్లినదేది యుండదు 


“దివ్యనుగు గాయత్రి! నీ ప్ర 
ప్రధమ పాదము త్రయీలోక్యము 
రెండు - వెద త్రయము కాగా 
మూడు - ప్రాణ త్రయము సుమ్మీ 


సర్వమును వెలి గింపజే సెడి 
దర్శత పరోరజా రూసము 
ని చతుర్హంబైన పాదము 
దానికిని నా నమస్కారము 


ఇన్ని పాదములుండి కూడా 
పాదములు లేనట్షి దానవు 

అలు 
ఈ రహస్యము తెలియకుండన 
తలియబడకనె ఉండు దానవు 


5.14.20 


5.14.21 


5.14.22 


5.14 23 


5.14.24 


5.14.25 


176 


బృహద్ది శ 


నిన్నెరింగిన వారలను ద్వే 

పించు వారికి నీదు పాదము 

దొరకకుండును, మరియు వారల 

కోర్కెలేవి ఫలింపకుండును 5.14.26 


దివ్య గాయత్రీ రహస్యము 

తెలిసి ప్రార్ధన సేయు వారల 

కోరికలు సిద్దించుచుండును 

శత్రువులు నిర్హింపబడుదురు 5.14.27 


జనకుడశ్వతరాశ్వ సుతుడగు 

బుడలు నిందిలకించి యిట్లునె 

“నిన్ను గాయత్రీ విదునిగా 

ఎల్లవేళల చెప్పుకొందువు 5.14.28 


కాన్ని. ఏనుగు బరువు మోసెడీ 

విధముగా సంసార భారము 

మోయుచుంటివి, కష్టపడుటకు 

కారణ మ్మును చెప్పుగలవా?'? 5,14.29 


“చక్రవర్తీ మీరు చెప్పిన 

మాట నిజమే, నేను గాయ 

(తిని పఠింతును గాని దానికి 

గల రహస్యము నెరుగజాలను” 5.14.30 


“అగ్ని గాయత్రికి ముఖమ్మగు- 

ఎవడు దానిని గూర్చి మననము 

సేయునో అతడీ జగమ్మున 

అగ్ని ముఖుడై వెలుగ నేర్చును 5.14.31 


డా | వుసన చెన్నప్ప 177 


అగ్ని లోపల ఏది వేసిన 

అదియు భస్మంబైన విధమున 

మం(త్రముఖుడగు వాని పాపము 

లెల్ల భస్మంబగుటు తథ్యము 5.14.32 


ఎవడు గాయత్రీ ముఖుండై 

వెలుగునో, పాపములనాతం 

డగ్ని వల భంజియించా శుద్దుం 

డగుచుననురుండై వెలుంగంను వ్‌. 14.33 


15. ఈశోపనిషత్తు మంత్రార్హము 


మూయబడినది నేడు బంగరు 

ముంతచే సత్యమ్ము సాధక! 

సత్యమును దర్శింపదలచిన 

ముంతనే తొలగింసవలయును 5 15.1 


ఓ (ప్రచండ నియంత! లోక 

మ్ములకు పుష్షినొసంగు దేవా! 

ఓ అఖండ ప్రకాశమాన] 

నీ కిరణములె అంతటున్నవి క్స్‌] 52 


స్వామి! అంతట నిండు నీ కిర 

ణమ్ములను తొలగింపవయ్యా! 

నీ కిరణములు గాక నిక 

ళ్యాణ కరవుగు రూపుగాంచెద 5.15.3 


పరమ పురుషుని రూసమెంతో 
అద్భుతమ్మగు, దివ్యమగు, తే 
జోమయమ్మగు, నేను కూడా 
అట్టి జోతిర్మయుడనే కద! 5.15.4 


178 


ధర్మకార్యములను ఘటించుము 
తలచు మోంకార స్వరూపుని, 
పూర్వకర్మలతో భవిష్యత్‌ 
కర్మలను స్మరియించు మెప్పుడు 


ఆత్మ వెడలిన పిదప దేహ 
మ్మగ్నికాహుతి యగుట తప్పదు 
తనువు భస్మమ్మైన సిమ్మట 
చేయు సంస్కారమ్ములుండవు 


మనిషి జీవిత కాలముంతయు 
మంచి పనులే సేయవలయును 
పరమ పురుషుని ముఖ్యనామము 
ప్రణవమును జపీయింపవలయును 


ఎట్టి కర్మలు చేసినను ని 
షృృలము కావని తలపవలయును 
ధర్మమును పాటించి, ధర్మము 
కాని దానిని విడువవలయును 


స్వయంజ్యోతీ! నీవు మాత్రమె 
సర్వధర్మములెరుగు వాడవు 
మమ్ము సన్మార్గమున నడుపుచు 
కుటిల మార్గము నుండి కావుము 


కోరుదుము విజ్ఞాన ధనమును 
దానిచే ఒడగూడు సుఖమును 
నీకు లెస్స నమస్కరింతుము 
కరుణ జూడుము దేవదేవా! 


5.15.5 


5.15.6 


వ్‌, 15.7 


5.15.8 


5.15.9 


5.15.10 


డా | వసన చెన్నప్ప ig 


షస ధ్వాయం 


1. 'ప్రాణేంద్రియ వివాదం 


ఎవడు జ్యేష్టము నెరుగగలడో 

వాడు జ్యేష్టుండై వెలుంగును 

ఎవడు శ్రేష్టము నెరుగగలడో 

వాడు ్రేష్టుండై వెలుంగును 6.1.1 


దేహమున గల ఇం[ద్రియమ్ముల 

కంటె ప్రాణమె జ్యేష్టమైనది 

దేహమున గల ఇం(ద్రియమ్ముల 

కంటె ప్రాణమె శ్రేష్టమైనది 6.1 2 


జ్యేష్టమగు ప్రాణమ్మునెరిగిన 
వాడె అందరిలోన జ్యేష్పుడు 
శైష్టమగు ప్రాణమ్ము నెరిగిన 
వాడె అందరిలోన గ్రేష్టుడు 6.1.3 


వాగ్వసిష్టము, దానినెరిగిన 

వాడె అందరిలో వసిష్టుడు 

చతుర భాషణ సేయువానిని 

చూచి లోకము మెచ్చకుండునె? 6.1.4 


లోకమందు ప్రతిష్ట నేత్రము, 

దానినెరిగిన మనుజుడీ లో 

కమున పరలోకమున లెస్స ప్ర 

తిస్టితుండై ముదము గూర్చును 6.1.5 


180 


ఇం(దియమ్ముల కాలవాల 

మ్మైన మనస ఆయతనమగంు, 
నెవ్వడాయతనమ్ము నెరుగుని 
అతడు మి(త్రుల కాశ్రయుండగు 


సృష్టి జరిగిన పిదప ప్రాణేం 
(ద్రియములందున నేను గొప్పా? 
నీవు గొస్సా? యను వివాదము 
సంభవించిన Sy రొజుకి 


వెంటనే అవి జగత్‌ పితయగు 
ఆ ప్రజాపతి జేరి “మాలో 
థ్రేష్టడెవడో చెప్పవలెనని 
అడుగగా నతడిట్టులనియెను- 


““ఎవడు మీలో దేహమును విడ 
నాడి పోయిన దెహమంతయు 
నిరుపయోగము, ఘృణి తమగునో 
అతడు శ్రేష్టుం”* డనుచు చెప్పెను 


ఆ ప్రజాపతి మాటలను విని 
వాణి తనువును విడిచిపెట్టియు 
నెక్కడో ఒక ఏడు గడిసియు 
తిరిగి వచ్చెను దేహమునకును 


తనకు తోడుగ నిలిచి తనువును 
నడుపు ఇం(దియములను గాంచుచు 
“నెను లేకను మీరలే గతి 
(బతికినారో చెప్పు” డనియెను 


6.1.7 


6.1.8 


6.1.9 


6.1.10 


6.1.11 


6.1.12 


డా ॥వుసన చెన్నప్ప 


“౯ మూగవానికి మాటలుండవు 
కాని ప్రాణముతోడ బ్రతుకును 
నేత్రములతో చూడగలుగును 
చెవులతె ఆలింపగలుగును 


మనసుతో యోచింపగల్లును 
కనుక నీవిటులేకపోయిన 

నేమి ? మేమిటు బ్రతికియున్నా 
మనగ తనువును చేరె వాణియు 


వాణి యట్టుల తనువు జేరగ 
కన్ను తనువును విడిచిపెట్టిన 
దగుచు, ఒక ఏడెక్కడో తా 

నుండి తనువును జేరవచ్చెను 


తనకు తోడుగ నుండి తనువును 
నడుపు ఇం[ద్రియములను గాంచుచు 
“నేను లేకను మీరలే గతి 
బ్రతికియుంటిరొ చెప్తుడనియెను 


“నేత్రహనుడు చూడజాలడు 
కాని ప్రాణము తోడ బ్రతుకును 
వాణితో మాట్లాడగలుగును 
చెవులతో ఆలింపగలుగును 


మనసుతో యోచింపగల్లును 
కనుక నీవిటు లేకపోయిన 
నేమి? మేమిటు (బతికి యున్నా 
మనగ తనువును జేరె నేత్రము 


6.1.13 


6.1.14 


6.1.15 


6.1.16 


6.1.17 


6.1.18 


కన్ను తనువును జేరగానే 

దేహమును విడనాడి శ్రోత్రము 

వత్సరమ్మగు కాలమెటనో 

గడిపీ పిమ్మట చేర వచ్చెను 6.1.19 


తనకు తోడుగ నుండి తనువును 

నడుపు ఇం(దియములను గొంచుచు 

“నేను లేకను మీరలే గతి 

బ్రతికియుంటిరో చెప్పుడనియెను 6.1.20 


(శ్రవణ హీనుడు వినగ జాలడు 

కాని (ప్రాణము తోడ (బ్రతుకును 

నాణితి మాట్లాడగలుగును 

కంటితో తిలకింపగలుగును 6.1.21 


మనసుతో యోచింపగల్లును 

కనుక నీవిటు లేకపోయిన 

నేమి? మేమిటు బ్రతికియున్నా 

మనగ తనువునుజేరె శ్రోత్రము 6.1.22 


అటుల శ్రోత్రము తనువు జేరగ 

మనసు దేహము నుండి వేరై 

వత్సరమ్మగు కాలమెటునో 

గడిపి పిమ్మట చేరనచ్చెను 6.1.23 


తనకు తోడుగ నుండి పనులను 

చేయు ఇంద్రియములను గాంచుచు 

“నన్ను విడిచియు మీరలే గతి 

బ్రతికినారో చెప్పు డనియెను 6.1.24 


డా] వుసన చెన్నప్ప 


“మనసు నెరుగగ లేని బాలకు 

లెట్టు చూచుచు, వినుచు, మాటలు 
చెప్తుచును జీవింతురో, మే 
మటులనే జీవించుచుంటిమి! 


మనసు కూడా అధికురాలను 
కొను నేనని తెలిసి తనువున 
చేరిపోయిన జూచి ప్రాణము 
వెలుపలికి వెడలంగ బూనెను 


బలము గల గు(ర్రమ్ము పద బం 
ధములతో తన మేకులూడగ 
పెరికికొని పరిగెత్తినట్టుగ 

నిం (దియములను లాగుచుండెను 


అప్పుడింద్రియములు సమస్తము 
తలడిలుచు ప్రాణమును గని 
హ్‌ (ఇ) 
“ఇచటనే వర్థిల్టు, గ్రెష్టుడ 
నీవె పోవలి” దనుచు వేడెను 


ప్రాణమన్నిటీకంటె (ష్టం 
బగులుచే ఆనాటినుండియు 
ఇం(ద్రియమ్ములు (ప్రాణనొమము 
తోడ వ్యవహృతమగునునుండెను 


వ్రాణమె డ్రైష్టమ్ము, జృస్టము 
ప్రాణమే మహనీయ సంపద 
లోకమందు ప్రతిష్ట ప్రాణమె 
ప్రాణమే ఆయతనమన్నియు - 


183 


6.1.25 


6.1.26 


6.1.27 


6.1.28 


6 1.29 


6.1.30 


184 


[ప్రాణ మిం(ద్రియములనుగని “నా 
కన్నమే” దని యడుగ “కుక్కలు 
మొదలు పక్షుల వరకు ప్రాణుల 
అన్నమే నీకన్ని'మన్నవి 


(ప్రాణ మిం(ద్రియములను గని*నా 

నృస్త్రమేదని యడుగ “అన్నము 
తినెడి యప్పుడు ముందు వెనుకల 
(త్రాగు జలమె వస్త్ర? మన్నవి 


లోకమున సాధారణముగా 
అన్నమును వ(స్త్రమ్ముచే క 
పంగ జూసెడి మనుజుడెన్నడు 
నగ్నుడై చరియింసకుండును 


సత్యకాముండట్టు గో శ్రంతి 
కెంతయును బోధించి, *““యిక్కథ 
చెప్పగా నిని మోడు సైతము 
చిగురు వేయు” నటంచు తెలిపెను 


నే ర రో 


6.1.31 


6.1.32 


6.1.33 


6.1.34 


డా | వుసన చెన్నపు 185 


2.శ్వేతకేతువు - జై బలిపు[త్రుని ఐదు ప్రశ్నలు 


శ్వేత కేతువు వేడ్కతో ఒక 

నాడుపాంచాలమున కేగగ 

రాజ సభలో చూచి జై బలి 

రాజ పుత్రుండతనికి ట్లనె 6.2.1 


““నీదుజనకునితోడ ధార్మిక 

నిక్షణ మ్మును పాందినావా” 

ఉత్తరమ్ముగ శ్వేత కేతువు 

“నేను పొందితి*' నని వచించెను 62:2 


“మనిషి మృత్యువునొంది యెచ్చటి 

కేగునో మరి చెప్పగలవా 9”? 

“ఇదియు నెంతయు నాకుతెలియి” ద 

టుంచు పలికెను శ్వేత కేతువు 6.2.3 


“తిరిగి దేహములోని కే గతి 

వచ్చునో వచియింపగలవా 9” 
““ఎంతమా(త్రము తెలియదిది”' యని 
శ్వేతకేతువు బదులు పలికెను 6.2.4 


““దేవయానము పితృయానము 
రెండువేరగు చోటుతెలుపుము?” 
“స్వామినాకిది యెంతమాత్రము 


హా టైం ననన కా 
తెలియ” ఉనయును శ్వతవ తువు 6.2.5 


186 


““ఎందరును మరణించినను లో 
కమ్ము నిండదదేల చెపుమా?'' 
(ప్రభువు నాకిది యెంత మాత్రము 
తెలియ దనియెను శ్వేతకేతువు 


““పంచమాహుతి జలము పురుషుం 
డెట్టులై మాట్లాడు చెపుమా 9”? 
దేవ! నాకిది యెంత మాత్రము 
తెలియ'' దనియెను శ్వేతకేతువు 


అపుడు జైబలి పుత్రుడైన ప్ర 
వాహాణుండాళ సర్యమొందుచు 
“(విషయ మెరుగక నిక్షణము పాం 
దితినటంచును పలుకదగునే 9?” 


అనుచు మెత్తగ మందలిం దిన 
శ్వేతకేతువు తండ్రి' సన్నిధి 
కేగి “పూర్తిగ శిక్షణివ్వక 
అంత నేర్పితిననుట తగునా? 


జైబలీ పుత్రుండు నన్నటు 
లైదు ప్రశ్నలు వేసినప్పుడు 
ఒక్కదానికీ నే జవాబును 
చెప్పుజాలకపోయి నాడను'. 


అనగ నాతని తండ్రి సిగ్గిలి, 
యాతడడిగిన వాటిలోనొక 
దానికైన జవాబు పూర్తిగ 
తెలియదనుచు నిజమ్ము పలికెను 


6.2.6 


6.2.7 


6.2.8 


6.2.9 


6.2.10 


6.2.11 


డా | వుసన చెన్నప్ప 


కాని తనలో తెలియవలెనను 
కోర్కెమీరగ శ్వేతకేతుని 
తండ్రి గౌతముడరిగె జై బలి 
రాజు చెంతకు ఆలసింపక 


మనివరుండగు గౌతముని గని 
రాజు సత్కారమ్ము చేసెను 
వలయు విత్తము కోరుకొమ్మని 
ప్రియముగా మాట్లాడ సాగెను 


కాని, గౌతముడతనితో “నా 
కొడుకు నడిగిన ప్రశ్నలకు నీ 
వే సమాధానమ్ము ని మ్మని 
యతని నెంతయు వేడు కొనియెను 


అంత జైబలి గౌతముని తన 
నగరమందొక కొంత కాల 
మ్ముండునట్టుగ జేసి ఆ పై 
అతనికి ట్లుపదేశ మిచ్చెను 


“చూడు గౌతమ! నీవు నన్నీ 
ప్రశ్నలకు జవాబునడిగితివి 
కాని యింతకు పూర్వమెవ్వరు 
నంతగా ఈ విద్య నెరుగరు 


ఇంతకంటెను పూర్వమే బ్రా 
హ్మణుడు దీనిని తెలియజాలడు 
కనుకనే క్షత్రియుల శాసన 

మన్ని దేశములందు చూతుము 


6.2.12 


6.2.13 


6.2.14 


6.2.15 


6.2.16 


6.2.17 


187 


ఐదు ప్రశ్నల నడిగినాడవు 

కాని వానిలొ మొదట ఐదవ 

ప్రశ్నకేను జవాబు నిచ్చెద 

శ్రద్దతో ఆలించవయ్యా! 6.2.18 


గౌతమా! కనిపించునట్రిద్యు 
లోకమే యజ్ఞాగ్ని, సూర్యుడు 
జ 
డాని యందలి సమిధ, కిరణము 
లేమొ ధూమమ్మగుచు నొప్పును 6.2.19 


మరియు దివసము జ్వాలయై రా 

జల్దుచుండగ, చం[ద్రుడేమో 

నిప్పు కణమై, చుక్కలేమో 

నిప్తురవలై అలరుచుండును 6.2.20 


అంతరిక్షంబనెడి అనలము 

నందు దేవతలాహుతిత్తురు 

జలము, తత్కారణము చేతనె 

సోముడావిరిగా జనించును 6.2.21 


సృష్టిలోని ద్యులోక రూపం 

బైన యజ్ఞము నందు దేవత 

లొసగుచుండు జలాహుతిని ప్ర 

(పథమనుగు ఆహుతిగ నెంచుము 6.2 22 


గాతమా! కనిపించు ఈ స 

ర్హన్యమే యజ్ఞాన్ని, వాయువు 

దాని లోపలి సమిధ, అభ్రము 

ధూముమై అలరారుచుండును 6.2.23 


డా |వంపన చెన్నప్ప 


జ్వాలయై విద్యుత్తు కన్సడ 
పిడుగులేమో నిప్తు కణములు, 
ఉరుములేమో నిప్పురవ్వలు 
గాగనెంతయు నొప్తుచుండును 


మేఘ రూాపంభైన అనలము 
నందు దేవతలాహుతిత్తురు 
సోమరూపంబైన బాషము, 
దానిచే వర్షమ్ము కురియును 


సృష్టి లోపలి మేఘ రూపం 

బైన యజ్ఞము నందు దేవత 
లెసగుచుండు జలాహుతిని రెం 
డవది యగు ఆహుతిగ నెంచుము 


గాతమా! కనిపించు ఈ భూ 
లోకమే యజ్ఞాగ్నియగు, సం 
వత్సరమ్మే సమిధ, ఆకా 

శమ్ము ధూమమ్మగుచు నెప్పును 


రా(తై - జ్వాల అలరుచుండగ 
దిక్కులేమో నిప్పుకణములు 
చుక్కలమో నిప్పురవ్వలు 
గాగనెంతయు నొప్తుచుండును 


ప్రుధ్వి రూపంబపైన అనలము 
నందు దేవతలొసగు వర్షం 
బనెడి ఆహుతి చెత అన్నము 
లోకమున (ప్రభ వించుచుండును 


6.2.24 


6.2.25 


6.2.26 


6.2.27 


6.2.28 


6.2.29 


189 


100 


తెసగుచుండు జలాహుతిని మూ 
డవది యగు అహుతిగ నెంచును 6.2.30 


గాతమా! కనుగొంటివేనియు 
షుడే యజ్లాగి, వాణియె 
rr Ci 


x 


పురుష 


గ్గ 


అందు లోపలి సమిధ, (ప్రాణము 
నుమై అ అలరారుచుండును 6.2.31 


మ 


to 


హ్వ- జ్యాలై ఒప్పుచుండగ 


ఖు 


( కన్నులేమో నిప్తుక ణఅములు 


(లు 


(గ్‌ 


కర్ణము ములు మరి నిస్తురవ్వలు 
గ నంతయు నఅరుచుండును 6.2.32 


3: 


సురుష రూసంబైన అనలము 


నందు ప గు అన్నం 


చేత 
బ్రుదున్సది 6.2.33 


Ba 
ఇన్‌ 
(౮ 
౬౬ 
cr 
G 

FA 
5 
et 
0 


న 


(tJ eu 
(1 


J 


66 


వది యగు ఆహుతిగ నెంచుము 6.2.34 


మా 


ధమ్ము ధూమమ్మగుచు నొప్తును 6.2.35 


డా |వుసన చెన్నప్ప 191 


యోాని- జాల అలరుచుండగ 

దేవతలు (పై రూపమగు య 

జ్ఞాగ్నిలో రేతస్సు నాహుతి 

వ 

చేతురేనియు గర్భమెర్చుడు 6.2.36 


స్నష్నల పలి ఉవిద రూపం 

బైన అనలము నందు దేవత 

లొసగుచుండు జలాహుతిని ఐ 

దవది యగు ఆహుతిగ నెంచుము 6.2.37 


పంచచూాహులతి యందు జలములు 
పురుసుడ చూట్లాడగల్లును 
er > డ గా 
మాత్ళగర్భము తిన తిమ్మిది 
లేక పది నెలలుండి పుట్టును 6.2.38 


ఆయువెంతో, అంత కాలము 

(బతికి, మృతువు దాడి సేయగ 

అగ్నిచే మరియొక్క చోటికి 

తసకొని పోబడును పురుషుడు 6.2.39 


ఈ ద్యులోక పయోధరమ్ములు, 

అన్న వీర్యము, అతివ గర్భము 

అనునవే పంచాగ్ను, లవియే 

దేహధారణ కారణములు 6.2.40 


దేవతలు సమకూర్చు ఆహుతి 

ఐదు అగ్భుల కారణమ్మున 

రుష రరాపము దొాల్టుచుండును 

డమిపై కాల్మోపుచుండును 6.2.41 


ళ్‌ EE 


పురుష దేహోత్పత్తి క్రమమును 

తెలిసికొని నిమ్మామ కర్ములు 

సత్యమునుపాసించు వారై 

దేవ యానమునందు పోదురు 6.2.42 


యోగ మార్గము చేత తనువును 

నిడిచిపెట్టిన వారు కావున 

సూర్యరశ్మిని బోలి వారల 

రరాపమెంతి కాంతిమయవుగు 6.2.43 


క్రమముగా వారుత్తరాయణ 
కాలనుందలి కాంతిగొనుచును 
అంతకంటెను గొప్పుదగు సం 
వత్సరంబగు జో్యోతిగాంతురు 6.2.44 


అంతకంటే విశేషమగు ఆ 

దిత్య కాంతిని పొంది (క్రమముగ 

చంద్ర కాంతిని మరియు విద్యుత్‌ 
కొంతినెంతయు పొందుచుందురు 6.2.45 


అంతకంతకు నధిక కాంతిని 

పొందు పురుషుడె బ్రహ్మవిదులకు 
(బ్రహ్మమార్గము జూపుచుండును 
దేవయానంబనగ నదియే 6.2.46 


దానధర్మములాచరించుచు 

సుఖములా కాండీంచు వారలు 

పిత్సయానము నందు సాగుచు 

భిన్నయోనుల బుట్టుచుందురు 6.2.47 


డా || వుసన చెన్నప్ప 


వృుత్యు ముఖమున అడుగు మోపిన 
యంతలోనే బాధ మొదలై 

కాంతి హీనములైన వస్తువు 
లా(శ్రయింపగ వలసి వచ్చును 


క్రమముగా ధూమమ్ము, రాత్రము, 
కృష్ణపక్షము చేరి సిమ్మటు 
దక్షిణాయనమందు పితృ లో 
కమ్ము చేరి వసించుచుందురు 


పితృలోకము నుండి క్రమముగ 
చంద్ర లోకము చేరుచుందురు 
చంద్ర లోకము దేవతాళికి 
అన్నమై అలరారుచుండును 


చంద్ర లోకనులో సకాములు 
కర్మ ఫలముల ననుభ వించియు 
తిరిగి వచ్చిన మార్గముననే 
భూమి మీదికి చేరుచుందురు 


(క్రమముగా ఆకాశ రూపము 
నుండి వాయువు, వాయు రూపము 
నుండి మేఘము, మేఘరూపము 
నుండి ప్పుధ్విని చేరుచుందురు 


ప్పధ్విపై ఓషధుల రూపము 

వడ్త రూపము, తిలల రూపము, 
ఇంకను వనస్తుతుల రూపము 
పొందుచుందురు జీవులెంతయు 


6.2.48 


6.2.49 


6.2.50 


6.2.51 


6.2.52 


6.2.53 


193 


194 


కర్మ ఫలములఅననుసరించియె 
భరామిపై గల ధాన్యములలో 
చిక్కి పశ్వాదులకు భ*జృ్యము 
లగుచు ప్రభవము నిందుచుందురు 


పసుల వీర్యము వలన పశువులు 
జనుల ఎర్యము వలన జనులును 
పుట్టుచుందురు, కాని దీనికి 
భిన్న స్పష్టిని గానకుందుము 


చంద్రలోకము నుండి మరలిన 
వారలంతకు ముందు పుణ్బము 
లాచరించిన మంచి జన్మలు 
పొందుటకు నవకాశముండును 


పాప కృత్యము లాచరించియె 
చంద్రల్‌కము చేరగల్లిన 
తిరిగి వారలు శునక సూకర 
దేహములతో నుదృవింతురు 


మొదట జై బలిరాజు గౌతమ 
మునికి అదన (ప్రశ్చ కుత్తర 
మిఇ) తదుపరి మొదటి ప్రశ్నకు 
చెప్పినాడు జవాబు నిట్టుల - 


కర్మ ఫలముల కంటువడకయు 
నుతరాయుణ నుందు మనుజులు 
దేవయానము తోడ ముక్తిని 

పొందనేర్పుట “సౌరగతియగు 


§.2.54 


6.2.55 


6.2.56 


6.2.57 


6.2.58 


6.2.59 


డా | వుసన చెన్నప్ప 


కర్మ ఫలముల కంటువడుచును 
వక్షిణాయన మందు మనుజులు 
పిత యానముతోడ సోముని 
లోకమేగిన 'చాంద్రమసిగతి? 


అనుచు రెండవ ప్రశ్నకుత్తర 
మిట్నాసంగెను “కర్మ ఫలములు 
కోరకుండిన బ్రహ్మలోకము 
గాంచి జ్యోతిర్మయులునగుదురు 


కాని ఫలములు కోరిరేనియు 
చంద్రలోకము చేరి అభ్రము 
నుండి పృధ్ధికి చేరి పుణ్యా 

పుణ్య జన్మము ల్‌ందునుందురు?? 


అనుచు మూడవ 'ప్రశ్నకిట్టు జ 
వాబొసంగెను “దేవయానము 
నందు వెడలడి వారలయనము 
నుండి సంవత్సరము గాంతురు 


కాని పిత్సయానమ్ము తోడను 
సోవువారయనమ్ము నుండియు 
వత్త్సురమ్మున కేగజాలక 
పిత్సలోకము చేరుచుందురు 


దేవయానము పితృయానము 
లిట్టులయనము చేత వేరై 
జీవులకు కర్మాను కూలం 
బైన ఫలములనొసగుచున్నవి 


6.2.60 


6.2.61 


6.2.62 


6.2.63 


6.2.64 


6.2.65 


195 


196 


ఇంక నాల్గవ (ప్రశ్చకుత్తర 
మిచ్చుచుంటిని “5 దేవయానము 
పిత్చయానము మార్గ్షములల్‌ = 
పోవ జాలని వారలుందురు 


వారు కీటసతంగ జన్మము 

లెత్తు చుందురు, చచ్చుచుందురు 
కనుకనే ఈ లోకమెప్పుడు 
నిండదని భానింపసలయును 


3. మన్హరహస్యం 
గొప్పు మహిమలు కోరుకొను వా 
రుత్తరాయణ శుక్తపక్షము 
నందు ద్వాదశ దినములుపసద్‌ 
వ్రతములో గడపంగ వలయును 


మేడిపాత్రను లేక వేరొక 

కంచు బొత్రను సిద్దపరిచియు 
నందుల సరౌషషధమ్ములు 

వివిధ ఫలములు నుంచనలయును 


యజభ౮ామిని శం(భపరిచియు 
బాగుగా అలుకంగ వలయును 
నాల్లుదిశ లకుశాసనమ్ములు 
కూర్చొనుటకై వేయవలయును 


అనగ్నినాధానమ్ము చేసియు 
సిద్ధపరిచిన మంధమును గొని 
ప్రార్ధనా మంత్రములతోడ ఘృు 
తాహుతులనీయంగవలయును 


6.2.66 


6.2.67 


6.3.1 


6.3.2 


6.3.3 


6.3.4 


డా ॥వుసన చెన్నప్ప 197 


జాతవేదుని - “ప్రకృతి శక్తులు 

తృప్తిపడి కామనలు దీర్చగ 

అగ్నిముఖమున వాని భాగము 

లిత్తు? "నని ప్రార్టింపవలయును 6.3.5 


శక్తి యెయ్యది తనకు భిన్నం 

బగుచు గర్వము చూపుచున్న దొ 

దాని నే ఘృతధారతో పూ 

జింతునని ప్రార్థింపవలయును 6.3.6 


తనకు ప్రతికూలమ్ముగా నిల 
బడిన దేవతలెల్ల శుభములు 

గరార్చవలెనని ఆహుతులతో 

యజ్ఞపురుషుని కోరవలయును 6.3.7 


జ్యేష్టమగుచును, థ్రేష్టమగుచును 
(ప్రాణమొప్పుచు నుండు కనుకనె 

“నుంధి లోపల (ప్రాణభావన 

చేసి ఆహుతులీయవలయును 6.3.8 


“జ్యేస్థాయస్వాహా, ఢ్రే్టా 

య స్వాహా, ప్రాణాయ స్వా 

హో" అని వేద మంత్రములతో 

ఆహుతుల నీయంగ వలయును 6.3.9 


అటులె “వసిష్టాయ స్వాహా" 

యనుచు 'వాచే స్వాహా యనుచు 

' ప్రతిష్పాయై స్వాహా యనుచు 

ఆహుతుల నీయంగ వలయును 6.3.10 


“దుస స్వాహా? యనుచు “సం 

పదే స్వాహా యనుచు “క్రో త్రా 

యస్వాహాి యనుచు ఘృతముతె 
ఆహుతులనీయంగ వలయును 6.3.11 


“ఆయతనాయ స్వాహా" “నున 

సే స్వాహా యనుచు ' ప్రజాత్యై 

స్వాహా” *రేతసే స్వాహా య 

టంచు ఆహుతులియ వలయును 6.3.12 


ఇట్టు స్వాహా శబ్రములతో 

యాజ్ఞమున ఆహుతులనిచ్చయు 

మంధనుంచన పాత్రలొ ఘృత 

శేష బిందువులుంచ వలయును 6.3.13 


అగ్నిసోముల కాహుతనుచును 

'ప్రాణమునకును ఆహుతనుచు న 

పానమునకును ఆహుతనుచును 

వ్యానమునకును ఆహుతనుచును 6.3.14 


([బహ్మామునకును ఆహుతనుచును 

శ[తమునకును ఆహుతనుచును 

భరా తమునకును ఆహుతనుచును 

భ నిష్యత్తుకు ఆహుతనుచును 6.3.15 


విశ్వభర్తకు ఆహుతనుచును 

సర్వధర్తకు ఆపహుతనుచును 

ప్రజాపతికి ని ఆహుతనుచును 

నేతి ఆహుతులీయ వలయును 6.3 16 


ణా | వుసన చెన్నపు 


అట్టు యజ్ఞము నందు ఆహుతు 
లిచ్చి మిగిలిన నేతి చుక్కలు 
“ముంధినుంచిన పాత్రల్‌ "పల 
శ్రద్దతో విడువంగ వలయును 


మంధ లోపల ప్రాణములు భా 
వించి, మంధను (పీమతో స్పృశి 
యించి, యేక ధ్యాన నీలుం 

డగుచు నెంతయు పొగడ వలయును 


“గాలి కైవడ తిరుగు దానవు 
అగ్ని కైవడ వెలుగు దానవు 
నిండు కుండగ ఉండు దానవు 
నింగి కైనడ ఒప్పు దానవు 


సృష్ట్రీ రూపంబైన సభకీ 

నే సభాపతి వంటి దానవు 

నీవె హింకొరము ఘటింతువు 
స్వయముగా హింకారమగుదువు 


నీవె గానము చేయుచుందువు 
నీవె గానము చేయబడుదువు 
నీవె ధ్యనివై ఎసగుచుందువు 
(పతిధ్వనివై అలరుచుందువు 


జలములో గల అగ్ని వీవే 
విభువునీవే ప్రభువు నీవే 
అన్నమీవే జ్యోతివీవే 
నాశ మీవే స్పష్టివీవే 


6.3.17 


6.3.18 


6.3.19 


6.3.20 


6.3.21 


6.3.22 


199 


200 


నేను నీదగు గొప్పదనమును 
విశ్వసింతును, నీవు నాకును 
రాజు, వీశానుడవు, అధిపతి 


వట్టు నన్నును చేయవలయును?” 6.3.23 
ఇట్లు మంధను పొగడ నాలుగు 

(గాసములుగా చేసి దానిని 

వరుసగా మంత్రములు చదువుచు 

(ప్రేమతో భుజియింప వలయును 6.3.24 


" క్రమముగా “గాయత్రి” “మధుమాన్‌' 

మంత్రములలో నున్న పాదము 

లొక్కటొక్కటి చదివి గ్రాసము 

లొక్కటొకటి (గ్రహింప వలయును 6.3.25 
మరియు *నాల్లవ (గ్రాసమును “గా 

యతి” “మధుమాన్‌' మంత్రములు సం 

పూర్షముగ స్వాహాంతములుగా 

చదువుచును భుజియింప వలయును 6.3.26 


నురిధమున గావించు భావన 

మూర్తరూపము నొందియుండును 

కనుకనే నేనట్టునగుదు? న 

టంచు భావన సేయవలయును 6.3.27 

మొదటి గ్రాసం: “తత్సవితుర్‌ వరేణ్యమ్‌” “మధువాతాబుతాయితే మధుక్షరంతి 

సింధవః, మాధ్వీర్‌ నః సంత్వోషధీః, భూః స్వాహా? 
రెండవగ్రాసం : “భర్గోదేవస్యధీమహి” మధునక్తముతోషసో మధుమత్‌ పాక్రివం 
రజః మధుద్యారస్తు నః పితా భువః స్వాహా 
మూడవగ్రనేం : ‘ధియో యోనః ప్రచోదయాత్‌ 
“మధుమాన్‌ నోవనస్పతిః. మధుమా అస్తు సూర్యః మాధ్వీర్‌ గావో 
భవంతునః. స్వః స్వాహా 
2. నాల్గవ(గ్రాసం : సంపూర్ణగాయకత్రి, మధుమాన్‌ మంత్రములు, 


డా| వుసన చెన్నప్ప 


చివర “భరార్భునః స్వః న్వాహా 
యనుచు నాచమనమ్ము చేసియు 
తూర్పు దెస తలనుంచి, అగ్నికి 
పడమురగ ని(ద్రింప వలయును 


లేచి నిద్దుర, ప్రొద్దుకెదురై 

ఓ య 
“దిశలలో కమలాని వీవై 
వెలుగు నట్టుల నేను నరులలొ 
వెలుగ వలె” నని కోర వలయును 


తిరిగి అగ్నికి పశ్చిమమ్మున 
చక్కగా కూర్చుండి, ధ్యానము 
సేయవలె ఈవిద్యగురుశి 
ష్యుల పరంపర కొట్టు వచ్చెనో 


అరుణపు(త్రుండైన ఉద్దా 

లకుడు పూర్వము శిష్యుడగు ఆ 

యాజవల్క్యుని కెలమితో బో 
Su 

ధించి నాడీ మంధ విద్యను 


(క్రమముగా ఈ మంధ విద్యను 
యాజ్ఞవల్కు్యని పిదప నేర్చిన 
వారలందరొ గలరు, వారల 
లోన ముఖ్యుడు సత్యకాముడు 


మంధ విద్యా రహస్యమ్మును 
శిష్యులకు బోధించి గురువులు 
పుత్రులకు బోధించి జనకులు 
లోకమందున వాసి కెక్కిరి 


6.3.28 


6.3.29 


6.3 30 


6.3.31 


6 3.32 


6.3.33 


201 


గు 
క్‌ 


ఎవ్వడీ మంధమ్ము చేగొని 

నిధిలమగు స్ఞాణువున చల్తిన 

అదియు నెంతయు చిగురువేయును 
కొమ్మలాకులు పుట్టుక్‌ "చును §.3.34 


మంధ కర్మము నందు తప్పక 

మేడిగరిటెయు, మేడి పాత్రయు 

మేడి సమిధలు, మేడి కవ్వము 

లుండ వలెనని శ్వా స్త్రవచనము 6.3 35 


వడ్డు, యవలును, తిలలు, మినుములు 
సజ్జలును, మరి ప్రియంగువులును 

గొధుమలు, చిరుసెనగ పప్పులు 

బటానీ, ఉలువలును కావల 6.3.36 


చక్కగా దశధాన్యములతో 

పిండి చేసియు, సెరుగు, తేనెను 

నేతినెంతయు కలిపి, నేతితొ 

హోమమును చేయంగ వలయును 6.3 37 


మంధకర్మను లోకమందున 

శ్రద్దతో ఘటియించు వారలు 

ప్రకృతి శక్తుల తృప్తి పరచుచు 

ఇష్ట సుఖములు బడయు చుందురు 6.3.38 


xx 


